Page |1 


దిగవల్లి తిమ్మరాజు పంతులు 
జీవిత చరిత్ర 


దిగవల్లి వేంకట శివరావు 


పరిష్కర్త : దా.దిగవల్లి రామచంద్ర 





digavallil 943 @ gmail.com 


Page |2 


DIGAVALLI THIMMARAJU PANTULU JEEVITHA CHERITRA 
Digavalli Venkata Siva Rao 


E- Book 
ప్రధమ ముద్రణము వెల: Free Download 


© DR. D. V. SIVARA RAO 


ప్రతులకు: 


digavalli1943 @ gmail.com 


Page |3 


దిగవల్లి తిమ్మరాజు పంతులు గారి జీవిత చరిత్ర 


(1794-1856) 


రచన 


దిగవల్లి వేంకట శివరావు 


పరిష్కర్త 


దిగవల్లి రామచంద్ర 


digavalli1943 @ gmail.com 


Page |4 





1923సం. నుండీ ప్రచురితమైన మా నాన్న గారు రచించిన అనేక పుస్తకములను, వ్యాసములను, వారి పరిశోదనా చిత్తు 
వ్రాతప్రతులనే గాక మా ముత్తాతగారి విలునామా సహితం భద్రపరచి, వర్గీకరించి జాబితాచేసి, తన స్వగృహములోనే ఒక 
అంతస్తును నాన్నగారి పుస్తకములన్ని 80 నిలువచేయుటకొక గ్రంధాలయమును స్తాపించి జీవితాంతమువరకు నడిపించిన మా 


అన్నగారు, కీ.శే దిగవల్లి వేంకట రత్నం గారు (1936-2010). 
వారి దివ్యస్కృతికి 
పరిష్కర్త 


( దిగవల్లి రామచంద్ర) 


రచయిత పరిచయం 


digavallil 943 @ gmail.com 


Page |5 





పేరు : దిగవల్లి వేంకట శివరావు 
జననం: 1898 ఫిబ్రవరి 14, కాకినాడ. ఆంధ్ర ప్రదేశ్‌. 


చదువు: బి.ఎ., బి.ఎల్‌. 

రాజమండ్రి వీరేశలింగం హైస్కూలు(1910-1916), మద్రాసు ప్రెసిడెంసీ కాలేజి( 1916-1920), మద్రాసు లా కాలెజి 
(1920-1922). 

వృత్తి: న్యాయవాది, విజయవాడ (1922-1970) 

రచనలు: 1928 నుండీ 1992 వరకు సుమారు 60 పుస్తకాలు రచించారు. వాటిలో 45 ప్రచురించబడినవి. వీరి 
వ్యాసములు సుమారు 300 వివిద పత్రికలలో 1923 నుండీ 1988 వరకూ ప్రచురితమైనవి. 


ప్రత్యేకత: వృత్తిరీత్య న్యాయవాదులైన ప్పటికినీ, వీరు చరిత్రపరిశోధకులుగా గుర్తింపు పొంది యుండిరి. అలనాటి తెలుగు 
రచయితలలో అగ్రగణ్యులు. 1959 లో వీరి ఆఫ్రికా జాతీయోద్యమమను పుస్తకమును భారత రాష్ట్రపతి డా. బాబు 
రాజేంద్ర ప్రసాదు గారు ఆవిష్కరించిరి. 1966 లో రాష్ట్ర ప్రభుత్వముచేత సన్మానింపబడిరి. బ్రిటిష్‌ ఇండియా యుగం 
18,19 శతాబ్దాలనాటి చరిత్రలు వీరి ప్రత్యేకత. 1960 దశాబ్దములో రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన తెలుగు పరిభాష 
(గ్లాసరీ) నిఘంటువు సంకలన సభ్యులు. వీరి రచనలు, వ్యాసములు అనేక చరిత్ర పరిశోధకులు పి.హెచ్‌.డి 
పొందుటకు తోడ్పడుచున్నవి. ఏనుగుల వీరస్వామయ్య గారి కాశీయాత్ర చరిత్ర వీరి పరిశోదనా పటిమకు నిదర్శనం 


మరణం: 1992, అక్టోబరు 3. భోపాల్‌, మధ్య ప్రదేశ్‌ 


digavallil 943 @ gmail.com 


Page |6 


మా నాన్న గాడు 3 కశ దిగవలి వేంకట శివరావు గాడు (1898-1992) వృత్తిరీత్వా న్యాయవాది గా 40 ఏండ్లు మాత్రమ 
వనిబేనీనవ్ప టికే SOG DOF Sev జీవితాంతమూ కృవిబేనీ బ్రిటిషు ఇండియా కాలంనాటి అనేక విశేషములు 
DOSED) వారి రచనల ద్వారా 1928సం. నుండీ 1985 సం. వరకూ ప్రచురించాడు. చరిత్రవరికోధకులు, రచయితయైన 
మూ తండ్రీగాడు వారి వీతామహుడు తిమ్మ రాజువంతులు (1794-1856) గాడు OBA ఈ_ు ఇండియా కంపెనీ 
పరిపాలనాకాలంలో డద్బోగరత్సా నిర్వహించిన బాధ్యతలు, కార్భనిర్యాహణ OT chev, నివేదికలు అధికారికముగా 
వ్రచురితమెనవినూ తమ తండ్రీ (వెంకటరత్స 1850-1908) గాం డైరీలునూ, 185650. లో Fatman 
విలునామాతో సహో నేకరింబి వారి వీతామువాంని జీవిత చరిత్ర ODED. ఈ జీవిత చరిత్రలో కేవలము ده‎ 
వికేషములో కాక ఆనాటి అనేక చారిత్రక వికేషములుం నమకూర్చాడు (ఆనాటి బ్రిటిము MOON Sond) 
తభుత్వవు వరివాలనా యుంత్రాంగము, GIS 007 en, cabo, WI వట o Bere లో 0257 PD 
వికేషాలు, SID ఉద్భోగుల DI గతులు, తాలూకాల విభజన, Wy అమురక OSI, DIN, గోదావరి ,ەى‎ 
వీఠాపురం నూజివీడు జమీందారీలు మున్న గు విశేషములు కూడాకలవు/. 1970-75 మధ్యకాలంలో రబింబిన ఈ 
జీవిత చరిత్ర De HIE 19780. లో 3.3. డా గూడూరి నమఃశివాయ గాడు శుద్ధ YI బేళాడు. కానీ తదువంిగా 
అందులో నాన్సు గాడు అనేక సవరణలు SPD. తమ వృధ్యావృంలో Tod ఈ సవరణల SI gë rv Säv 
గానున్న ద. దానికి తోడుగా SD) Er, వొరళీక మాటలు తెలుగునుడి కారయుతోన గాక్ర అలనాటి 195 FOOD 
అనేక నదులు, గ్రామాలు వరగణాలు, Seah, ఆంగ్లేయ వకుల నామవాబకపు వదాలు, వ్యవహారిక FHS, 
DPBS, మూటలు తెలియలోదు. 08 మూటలు ఊహించగలిగినవి, మిత్రుల సహాయంతో BO) నిర్హారించగలిగినవి కాక 
ఇంకా FD) మూటలు ఊహిదలోనిది, నిర్హారించలోనిది Fp వెట్టైడమైనది. అలాకూడా సాధ్భముకానివి ఖాలీలు 
వదిలి వెట్టవలనీవచ్చి నది. ఈ జీవిత చరిత్రము నేను వ్రచురించగలిగానంటే నా Deer నిర్విరామంగా అందజోసీన 
సవాకారంవలననే. అందుకు వారికీ నా కృతజ్ఞతలు. 

అల్లి Des wes” ముఖ్యంగా హైదరాబాదు నుండి OQ రామచంద్రరావు, మయుంబాయినుండి Oo బంద్రకేఖర్‌, 
Borer నుండీ డా. నహటబుద్ధేన్‌ పాంనేనీ. వీరికి వీదువీదునా నా కృతజ్ఞతలు. 

ఆర్‌. కే మూర్తి గాడు రచయితగాను, నంవొదకుని గాను DOG OVEN? తనకుగల అమూల్ల అనుభవం‏ .8 و 
తో ఈ DOS వ్రచురణకు బాలా విలువైన నహాయంబేశాడు. కంప్ఫూటడు ISIS పరిజ్ఞానం ఉపయోగించి మూ‏ 
వంశవృక్షం తయోడుబేయింబి ఇచ్చారు, వునుకం DG ABO కు SOF వృక్షానికే అనేక వర్వాయాలు సవరణలు‏ 
వి.డి.యథ్‌ గా DS) విలునామా వ్రతిని DD పార్మేట్‌ గా 3‏ .نک బేయవలనివబ్చినా కూడా ఉవీకతో బేయింబి BEI?)‏ 
نک یک పెట్టాడు. ఈ DOS వ్రచురణలో వారి HW సంవ్రతింపులు నాకు బాల ఉవయోగించినవి. DOS నా వినత్రు‏ 
అన్ని టీకన్నా ముందుమాటగా నేను BD) SOIL, PPI ÄVÖTÖ, బరిత్రలోగానీ విమూత్రమూ‏ 
ప్రవేశములోని వాడ్వవైన నేను ( Foreword and Preface, Printing and Publishing అనే మూదబలకు DOPOD‏ 


కూడా తెలియని వాడిని / ఈ QOS వ్రచురణ SALES ముందుకు రావటం, చేయగలగటం ఎలా 


digavalli1943 @ gmail.com 


Page |7 


సంభవించినదంటే 2013 సంవత్సరంలో అవుటివరకు అవరబితుడు, ఎక్కడో లండనులో వుండే ఇంజనీరు 
దుట్లపుచూపుగా ఇండియోవబ్బ్సి న శ్రీ వడుణూరి శ్రీరివాన్‌ గాడు అముద్రితంగానున్న చూ J) గారి కధలు-గాధలు 
ఇంకో రెండు భాగములు వ్రచురినాననడం వారి నాహిత్స విలువలు, వరిజ్ఞానం, వువ్రకలోకంలో వారికి గల D 
పరిచయం, వలంకుబడ తెలియబేయటమేగాక ఆ వ్రచురుణ బేయోల్సిన బాధ్యత నాకు వున్న ۵ అనే జ్రానదయం 
కూడా కలుగజోసీంది. ఆ DIDS నాన్న గారి కదలు-గాధలు 5 ,6 భాగములు మరి FD) మడుగున వడిన వారి 
వ్యాసములు (2019సం లో) వ్రచురించగలిగాను. ఈ వుస్తకానికీ కూడా వీడు తమ ఇండియో వర్భటనలో వ్రాతప్రతి 
DES JODO) వ్రచురంబే వరకు ప్రోత్సావా DOP మార్గదర్భనంబేళాడు. 220۳5050 రాజూగారి భాయా బిత్రం 
(ఆంద్ర వత్రిక 1914 సంవత్సరాది నంబికనుండ) నంవాదింబి ఇచ్చాడు. ఈ వున్రకంలో వాడిన అనేక మాటలకు 


పారిభాషిక జాబితాను జతబేయమని సూబింబి DVL. DOS నా HAS కృ తజ్రతాభినందనములు. 


TDD) గారి ముద్రిత అముద్రిత వ్రతులునే కాక నాన్స గాడు వధ్ధవుండేన అనేక పురాతన Seu వాటు 1856 
నం. లో వ్రాయబడిన లెమ్ము రాజు వంతులు గారి (చూ ముత్తాతగాడు/ విలునామాను కూడా దళాభ్రాలవాటు భద్రవరబి 
జాబితాలు JY మూ అన్న గాడు $3. వేంకటరత్ల 0(1936-2010) గారికి వారి తదనంతరం నాన 5) గాం DIT I 
వ్రతులను EI) నాకు అందజోసీన వారి LAG, కర్మ వీర పురస్కార గ్రహీత, JDI SO శ్యామలకు నా 
కృతజ్ఞతలు. దిగవల్లి గ్రామువాస్తవ్యులు, శ్రీ దిగవల్లి సత్సనారాయణ గాడు నూజీవీడు జమీందారి వ్రకరణం లో 
వ్రాయబడిన ౯ 2) వరగణాల వేరను DFS OO. వయోవృద్ధులు, మూ ఎయ్యుంకుడు, 2 qo DEEN 
శర్మ గారు వారానికొకమూరు APPS వచ్చి టైపు Tod De వ్రతిని కంప్తూటడునందే సరిచూనీ అనేక పొరబాట్రను 
సవంరణబేని సరిదిధుబకు సహాయముబేళాడు. వీరిధ్ధరికే నా కృతజ్ఞతలు. నాన్న గారి పుధ్రకములకు కాపీరైటు 
వారసత్వపు వాక్కు సంక్రమించియున్లు APCS) గారి కుమూరుడు, అమెరికా వాస్తవ్యుడు డా శివరావు హర్థోలాసముతో 
నాకు ఈ పుథ్రకము GLOBO వాక్కు ఇబ్బి బ్రోత్సహౌంబినందుకు కృతజ్ఞడను. 

ఈ వుగుకంలో DBS 2 భీమేశ్వర స్వామి దేవాలయ పొటోలు 20190. మె నెలలో “ఈటి.వో వార యూట్యూబ్‌ 
POS నుండ నీకరంచదడినవి. “ఈ.టి.వి” వారి క నా కృతజ్ఞతలు. 

ఈ వున్తుకం రబించుటకు కావలనీన కొన్ని విశేషములు 185 6500, లో FOLLIES మూ ముత్తాతగారి 
విలునామాలోకలిగియిండెను. DAVEY కాగితము అనబడిన ఆ బిలునామా 9.5 X 14 అంగుళముల, 8 పుటల 
ఆధార వత్రము. అటి అవుడూవమైన DO దస్రొవేజును ఈ వుస్రకము ద్యారా బదువడులకు చూవటం 
ఆనాడు(1970లలో) రచయితకు అనొధ్ధము. ఈ నాటి సాంకేతిక విజానమునువపయోగించి ఆ విలునామూ 
DI(Scanned soft copy) ఈ SSE నేను జతబేశాను. ఇంక్కా రబియిత త్రాతప్రతిలో లోని అదనవు 
వివరాలు నేను బేర్పినవి ఏమిటంటే తిమ్మ రాజుగారి విలునామూ WS వ్రతి 3 భీమేళ్ళ్యరాలయంలోని రెండు 


శిలాశాసనాల FG ప్రతులు, నాలగుతరాల వారి JI FI నమూనాలు. బివరగా వంతును వ్రకరణము ను కూడా 


digavalli1943 @ gmail.com 


Page |8 


OA. రచయిత PI DOD పూర్తిగా సమకూర్చ టమేగాక నేను పైన BSS అదనవు సమాచారం SO) ఒట్టి 


DOY SAID. ప్రాంతీయ చరిత్రపై ఆనక్రిగల పొఠకులు ఆదరించగలరని నమ్ము తున్నా ను. 


దిగవల్లి రామచంద్ర 
వరిష్కుర్ల 


Ə 50.83, రోడు 0.9 జూబిలీ rev, 











31/03/2022 De పోను: 8106216512 /9441190133 
ISO TO 
విషయసూచిక 
ప్రకరణము పుట 
పరిచయం 11 
తిమ్మరాజుగారి కాలంనాటి దేశ పరిస్తితులు 13 
రాజకీయ సమీక్ష 16 
నూజివీడు జమీందారి 18 
రాజమహేంద్రవరం జిల్లా కలెక్టరు 22 





digavalli1943 @ gmail.com 


Page |9 










































































కాకినాడ 23 
తిమ్మరాజుపంతులుగారి జీవిత విశేషాలు 24 
తిమ్మరాజు గారి ఉద్యోగములు 26 
2 భీమేశ్వరాలయం 27 
తిమ్మరాజుగారి స్థిరాస్తి దాన-ధర్మాలు 30 
అమలాపురం బంగళా 31 
కోరంగి రేవు డబుల్‌ కనాతు బోటు 31 
తిమ్మరాజు గారి సంతానము 32 
జిల్లా SOS 32 
కంపినీ ప్రభుత్వం రివిన్యూ డిపార్టుమెంటు 34 
అమీను, అమల్దారుల అదికారములు 35 
సముతుదారుల అధికారములు-కర్తవ్యములు 37 
మద్రాసు రాజధాని 38 
శిరస్తాదారు జయరావు అవినీతి 39 
తిమ్మరాజుగారికి అవినీతి కేసు విచారణకు అధికారము 40 
తిమ్మరాజుగారు చేసిన విచారణ 41 
నందనసంవత్సరం కబివు 43 
జి. ఎ. స్మిత్తు కధ 44 
జమాబందీ 45 
మాంట్లొమరి రిపోర్లు 47 
పిఠాపురం జమీందారీ 48 
ఆనకట్టకు పూర్వపు కాలువలు 49 
గోదావరి ఆనకట్ట నిర్మాణము 50 
హుజూరు కచేరి ఆనకట్ట విభాగము 51 
ఆనకట్ట సబు కలెక్టరు చర్య 52 
దిగవల్లి రాజన్నగారి కధ 54 
ఉత్తర సర్కారు కమీషనర్‌ సర్‌ వాల్టర్‌ ఇలియట్‌ 56 
మచిలీబందరు జిల్లా అవినీతి 54 
తిమ్మరాజుగారి అప్పీలు- యోగ్యతా పత్రం 58 
పిఠాపురంజమీందారి మేనేజరు 58 
హుజూరు శిరస్తాదారి 59 
వంతువారడి అమరకం 61 
కంభం నరసింగరావుగారి కేసు 62 
క్రొత్త సాక్ష్యం 63 
ప్రెండరు గాస్టు గారిని గూర్చి 64 
తిమ్మరాజు గారి శిరస్తాదారి 68 


digavalli1943 @ gmail.com 


Page | 10 

















పిండిప్రోలు లక్ష్మణ కవి కధ 70 

దిగవల్లి వంశవృక్షం 72 

తిమ్మరాజుగారి విలునామా 72 

నాలుగుతరాలవారిచేతివ్రాత 105 
శ్రీ బీమేశ్వరాలయ శిలాశాసనముల శుద్ద ప్రతి 106 
అనుబంధము - 1 108 
అనుబందము- 2 109 
అనుబంధము-3 114 
అనుబంధము-4 115 
“0952555 120 
పారిభాషిక పదాలు-అర్జాలు 123 

పరిచయం 


మా ఇంటిపేరు గ్రామ నామమైనందువల్ల మా కుటుంబమము Sar జిల్లాలో నూజివీడుకు ఆరు మైళ్ల దూరములో 
నున్న విసన్నపేట నుండి కొండపర్వకు పోయే దారిలోనున్న దిగవల్లి గ్రామానికి చెందిన వారని తెలుస్తునే వున్నది. 
మేము ఆరువేల నియోగులము. కౌండిన్యస సగోత్రులము ఆపస్తంబ సూత్రులము యుజుశ్శాఖీయులమైన స్మార్త 


బ్రాహ్మణులము. 


మా వంశవృక్షం దాఖలా మూలపురుషుడైన శ్రీ యర్రంరాజు గారు మా పితామహునికి ఆరవతరం వారైనందున 
తరానికి ముప్పయి సంవత్సరాల లెక్కకడితే 180 సంవత్సరముల క్రిందట అనగా గో ల్కండ సుల్తానులు ఆంధ్ర దేశాన్ని 


పాలిస్తున్న కాలం నాటి వారైరి. 


తిమ్మరాజుగారికి ఆరు తరాల పూర్వులైన మా వంశపు మూలపురుషుడైన యర్రంరాజు గారికి రాగరాజుగారని ఏకైక 


పుత్రుడు, ఆయనకు పాపడు, రాజులు అని ఇద్దరు కుమాళ్లు. రాజులు గారికి సూరన్న వానప్ప, చెంచన్న, 


digavallil 943 @ gmail.com 


Page |11 


వేంకటపతి, వెంకయ్య, యర్రంన్న అని ఆరుగురు కుమాళ్లు. వీరిలో వానప్ప గారికి ఆడపిల్లలు మగ పిల్లలు కలిపి 
తొ మ్మిదిమంది సంతానము. వీరిలో ఆరవ వారు వేంకయ్య గారు. ఆయన భార్య నాగువమ్మ గారు. ఈ దంపతులకు 
రామలింగయ్య, నాగన్న గార్లనే ఇద్దరు కుమాళ్లు కలిగారు. రామలింగయ్య గారి భార్య సీతమ్మ గారు. వీరి కి వేంకయ్య 
గారు తిమ్మరాజు గారు , రాగన్న గారు , అప్పన్న గారు అనే నల్లురు కొ మాళ్లున్నూ అచ్చమ్మ రాజమ్మ అనే ఇద్దరు 


కొమార్తెలున్నూ కలిగారు. ఈ తిమ్మరాజుగారే మా పితామహుడు. 


తిమ్మరాజు పంతులు గారు ఇంగ్లీషు నేర్చుకుని ఇంగ్లీషు కంపెనీ రాజ్యకాలం లో 41 సంవత్సరముల పాటు అనేక 
ఉద్యోగాలు చేసి రాజమహేంద్రవరం జిల్లా కలెక్టరు క్రింద హుజారు శిరస్తాదారు గా పనిచేసి 1855 సంవత్సరములో 
పింఛను తీసుకుని 1856 ఫిబ్రవరి 7 వ తేదిన చని పోయారు ఆయిన వ్రాయించిన మరణ శాసనమువల్ల మాకుటుంబ 


చరిత్ర తెలుస్తున్నది. 


తిమ్మరాజు పంతులు గారి తండ్రిగారి పూర్వులు దిగవల్లి గ్రామము వదలి దగ్గిరలో కొయ్యూరు అనే గ్రామంలో స్థిరపడి ఆ 
గ్రామములో ఇల్లు కట్టుకుని దాని దగ్గరలోని రమణక్కపేటలో భూములు సంపాదించారు. కాని అవి మెరక 
భూములైనందు వల్ల వర్షాధారముపైన వ్యవసాయము ఆధారపడి యుండేది. ఆదాయము సన్నగిల్లింది. కుటుంబము 
వృద్ది అయినది. శుభకార్యాలకు, నిత్యజీవనానికి డబ్బుచాలక బుణాలు చేయవలసి వచ్చింది. తిమ్మరాజు గారి తండ్రి 
రామలింగారి కాలం నాటికి కుటుంబము బుణగ్రస్త మైనది. తిమ్మరాజుగారి అన్నగారు వెంకయ్య గారికి తాత గారి పేరు 
పెట్టారు. ఆయన వ్యవసాయం చేసేవాడు. తిమ్మరాజుగారికి గర్భాష్టములోనే ఉపనయనమైనది. ఆయన కొయ్యూరులో 
అందరిపిల్లలవలెనే అక్షరాభ్యాసమైన తరువాత వీధి బడిలో అయిదు సంవత్సరములు గుణింతము, బాలశిక్షలో కనబడె 
తెలుగు పాఠాలు చదివి తాటాకుపైన ఘంటముతో వ్రాయటం నేర్చుకుని కొద్దిపాటి లెఖ్కలు నేర్చుకున్నారు. ఆయన 
కుశాగ్రబుద్ది అయినందున బాగ పైకి వస్తాడని ఆయన తండ్రిగారు సంతోషించారు. అటుతరువాత ఆకాలం లో బందరు 
జిల్లా, రాజమహేంద్రవరం జిల్లాలలో ఇంగ్లీషు కంపెనీ దొరతనం సాగుతున్నందువలననూ పారశీ కూడ ఇంకా 
రాజభాషగా నున్నందువల్లను ఆయన నేర్చుకుంటే ఉద్యోగం దొరుకుతుందని బందరు కన్నా దగ్గరనున్న ఏలూరు వెళ్లి 
ఒక సాహెబు గారిని ఆశ్రయించి పారశీ నేర్చుకున్నారు. ఏలూరు లో ఎవరినో ఆశ్రయించి ఇంగ్లీషు అక్షరాలు, మాటలు 
కూడా నేర్చుకున్నారు. ఇలాగ ఏలూరులో మూడేండ్లు కాలక్షేపం చేసి 1810 సంవత్సరంలో రాజమండ్రీ వెడితే అక్కడ 
ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమోనని తమ తల్లి గారి బంధువైన ముదిగొండ గురవయ్య గారు అక్కడ జిల్లా కోర్టులో 
శిరస్తా మదద్గారు గా నుండినందువల్ల అక్కడకు వెళ్లారు. అక్కడ ఆయనతో పాటు జిల్లా కోర్టుకు వెళ్లి పని నేర్చుకుంటూ 
చేస్తూవుండగా గురవయ్య గారికి జబ్బుచేసింది. అంతట తిమ్మరాజుగారు ఆక్టింగ్‌ సహాయ శిరస్తాదారు పనులు చూడ 
ప్రారంభిచారు విధివశమున గురవయ్య గారు కాలధర్మం చెందటంతో తిమ్మరాజుగారు నిరాధారులైనారు. అయితే 
అక్కడ కామరాజుగడ్డ లింగయ్య గారు మొదలగు వారీ యవకుని తెలివితేటలు చూసి అప్పట్లో జిల్లా జడ్డిగానుండిన 


పీటర్‌ రీడ్‌ కాజులెట్‌ దొరగారికి సిఫారసు చేయగా ఆయన 1811 సంవత్సరములో తిమ్మరాజుగారికి సహాయ ఇంగ్లీషు 


digavalli1943 @ gmail.com 


Page | 2 


రికార్డు కీపరు ఉద్యోగమునిచ్చారు. తిమ్మరాజుగారు జిల్లా కోర్టులో శిరస్తాదారు గా పని చేశారు. సదర్‌ ఆమీన్‌ గా కూడా 
పనిచేశారు . 1820 లో వరకూ రాజమండ్రీ, కాకినాడ, మొగలితుర్రు లలో నుండిన డివిజనల్‌ కలెక్టర్లకు బదులు 
రాజమండ్రీ జిల్లా కలెక్టరునేర్పరచి కాకినాడ పట్టణమును head quarter గా చేశారు. ఈ కొత్త జిల్లాకు G.M.C 
ROBERTSON గారు మొదటి కలెక్టరైనాడు. తిమ్మరాజుగారు న్యాయశాఖలో కన్నా రివెన్యూ శాఖలోవుంటే పైకి 
రావచ్చునని తలచి అప్పటి జిల్లా జడ్జి Herd దొరగారి సిఫారసు తో కాకినాడ కలెక్టరు కచేరీలో ఇంగ్లీషు రికార్డు కీపరు 
పదవి సంపాదించారు. రాబర్జుసన్‌ గారికి తిమ్మరాజుగారిపైన అనుగ్రహం కలిగింది. రాబర్జుసన్‌ గారి పేరుతో కాకినాడలో 
కొత్తగా నిర్మాణమైన పేటలో 60౫128 గజాల పెద్ద నివేశ స్తళమును తిమ్మరాజుగారి Š 1822 సంవత్సరములో 
Dowd చేశారు. ఈ స్తళము చాల పెద్దదైనందువల్ల తిమ్మరాజు గారు పట్టా వ్రాయించుకొనడంలో 1824 Ho లో తమ 
తమ్ముడైన రాజన్న గారి పేరు కూడా చేర్చారు. దీనివల్ల తరువాత చిక్కురాగలదని ఊహించలేదు. ఈ స్తళమున్న 
రాజవీదిలో తిమ్మరాజుగారు 1827 నాటికి రెండు మండువాల భవంతిని నిర్మించారు. ఆ వీధి చివర పెద్దబజారు వెళ్లే వీధి 
మొగను 1829 సం. లో సాంబశివ లింగమును ప్రతిష్టను చేసి 1829 సం. లో و‎ భీమేశ్వరాలయము నిర్మిచి 
కొంతమంది జమీందారులు చేత సంస్థానానికి భూములిప్పించారు. 1829 సం. లో తిమ్మరాజు గారికి ప్రధమ పుత్రుడైన 
వేంకట శివరావుగారు జన్మించారు. 1831 సం. లో భీమేశ్వరాలయానికి ముఖమండపము కట్టించి జగజ్జనని ఆలయ 


గోడల పైన శిలాశాసనము చెక్కించారు. అప్పటినుండి తిమ్మరాజుగారింటి వీధికి గుళ్ల వీధి అని పేరు వచ్చినది. 
తిమ్మరాజు గారి కాలంనాటి దేశ పరిస్తితులు 


తిమ్మరాజు పంతులు గారు జన్మించేనాటికి దిగవల్లి, కొ య్యూరు, రమణక్కపేట బొ మ్మలూరు వగైరా గ్రామాలు 
నూజివీటి అప్పారావుగారి జమీందారీ లో చేరియుండేవి. అప్పట్లో కృష్ణా జిల్లా, గుంటూరు, గోదావరి, విశాఖపట్టం 
జిల్లాలను ఉత్తర సర్కారులనేవారు. ఈ సర్కారులు గోలొ గండ సుల్తానుల తరువాత మొగలుచక్రవర్తి ప్రతినిదియైన 
హైదరాబాదు నిజాంగారికింద వుండగా హైదరాబాదు నవాబు 1753 సం. లో ఫ్రెంచి వర్తక కంపెనీ వారికి వశం చేయగా 
వారు 1758 వరకూ పాలించారు. తరువాత ఇంగ్లీషుకంపెనీవారు వారిని ఓడించగా హైదరాబాదు నిజాం గారు వాటిని 


1766 సం లో ఇంగ్లీషు కంపెనీ వారికి ఇచ్చాడు. 


హైదరాబాదు నవాబైన నిజాం రాజ్య కాలం లో సర్కారులు: ముస్తఫానగరు (కొండపల్లి) మూర్తిజానగరు(గుంటూరు). 
మచిలిపట్నం, ఏలూరు, రాజమండ్రీ, చిక్కా కోలు సర్కారులను ఉత్తర సర్కారులు అనేవారు. ఒక సర్కారుకు గాని 
రెండు సర్కారులకు గాని కలిపి ఒక ఫాజుదారు(సేనాధిపతి) సుబేదారు నవాబు అనే పరిపాలకుడుండేవాడు. ఉత్తర 
సర్కారు ముఖ్య పట్టణాలలో ఖాజీలు న్యాయ పరిపాలన చేశేవారు. అటుతరువాత ఇంగ్లీషు కంపెనీ రాజ్య కాలంలో 
బందరులోని ఇంగ్లీషు కంపెనీ ఏజంటు నే Chief in Council అనే వారు. ఇంగ్లీషు కంపెనీ రాజ్యమునకు మద్రాసు 


రాజధాని. అక్కడ కంపెనీ వారి గవర్నరుండేవాడు. 


digavalli1943 @ gmail.com 


Page |13 


ఉత్తర సర్కారుల చరిత్ర కొద్దిగా తెలుసుకోటం మంచిది. గోల్కొండ సుల్తానుల కాలం లోనూ హైదరాబాదు 
నిజాముల కాలంలోను ఈ సర్కారుల ముఖ్య పట్టణములైన మూర్తిజానగరు (గుంటూరు), ముస్తపఫానగరు (కొ 06609) 
మచిలీపట్టణం, ఏలూరు, రాజమండ్రి చిక్కాకో లు పట్టణములో ను నవాబు సర్కారు ఉద్యోగులుండేవారు. ఆ పట్టణాల 
చుట్టూవున్న గ్రామాల భూములను అమరక పరచి సర్కారు ఉద్యోగుల జీతబత్తెములు వగైరాలకు వినియోగించేవారు. 
వాటిని హవేలి భూములు అనేవారు. సర్కారులను డక్కను సుబేదారుడైన సలాబతు జంగు మొదట ఫ్రెంచివారి 
కివ్వగా వారు 1753 నుండీ 1758 వరకు పరిపాలించారు. మచిలీపట్టణం కోటపైన ఫ్రెంచి జండా ఎగిరేది. తెలుగు 
దేశంలో ఫ్రెంచి వారి నాగరకత ప్రబలింది. విజయనగరం, బొ బ్బిలి, పెద్దాపురం, పిఠాపురం, నూజివీడు రాజులందరు 
ఫ్రెంచివారికి కప్పం చెల్లించేవారు. విజయనగరంవారి కుట్రతో ఫ్రెంచి సేనాపతి బుస్సీ బొబ్బిలి కోట నాశనంచేశాడు. తాండ్ర 


పాపయ్య అనే విలమాయన విజయనగరం రాజాగారిని పొడిచి చంపాడు. 


1758 సం. లో ఇంగ్లీషు కంపెనీ సేనాదళములు చందుర్తికొండూరు దగ్గర జరిగిన చందుర్తి యుద్దంలో 
ఫ్రేంచిసైన్యమును ఓడించి మచిలీపట్నం పట్టుకుని DoD Sopa ఇంగ్లీషు బావుటా ప్రతిష్టించగా హైదరాబాదు నవాబు 
సలాబతుజంగు మచిలీపట్టణమునకు నుండీ 60 మైళ్ళ వెడల్పు 120 మైళ్ల పొడవు గల దేశభాగన్ని ఇంగ్లీషు వారికి 
చ్చాడు. మచిలీపట్నం దిగువ 8 మహళ్లు మళ్లా ఇచ్చాడు. అంతట ఇంగ్లీషుకంపెనీవారు తమ వర్తక ఏజంటును 


పరిపాలకుడుగానియమించి Chief in Council అనే బిరుదుతో పరిపాలన సాగించారు. 


1766 సం. లో సలాబతుజంగును తోసిరాజన్న నిజాంఅలీఖాన్‌ ఇంగ్లీషు వారికి పైన చెప్పిన ఉత్తర 
సర్కారులను కాలుకిచ్చాడు అటుతరువాత వారు దానిని స్వాధీనం చేసుకుని పరిపాలింప సాగారు. ఉత్తర సర్కారులలో 
సంస్థానీదీశులైన చిన్నపెద్ద రాజులందరిని అదుపులోనుంచి సైనిక బలంతో వారి వల్ల కప్పం వసూలు చేయటమే 
మచిలిపట్టం Chief in Council ముఖ్య కర్తవ్యం గానుండేది. కంపెని దొరలు స్వంత వ్యాపారం కూడ చేసేవారు. ఇలా 
కొంతకాలం జరుతూవుండగా ఇంగ్లీషు దొరలు నిరంకుశంగా ప్రవర్తిస్తుండంట వల్ల తగాదాలు తలెత్తినవి. మొగలితుర్రు 
రాజా కలిదిండి తిరుపతి రాజుగారి పైన కంపెనీ దొర 5161161 పగపట్టి పేష్కస్సు బాకీని జప్తుచేయించి కలెక్టరు పరిపాలన 


స్థాపించాడు. తిరుపతి రాజు గారు 1790 లో చనిపోగా ఆయన రాజ్యాన్ని కంపెనీ రాజ్యం లో కలిపేశాడు. 


మచిలీ బందరు Chief in Council పరిపాలన బాగలేనందువల్ల 1794 సం. లో ఆ శాసనము రద్దు చేసి 
సర్కారులను జిల్లాలుగా విభజించి ప్రతి జిల్లాకు ఒక కలెక్టరునేర్పరచి రెవిన్యూ పరిపాలన స్థాపించారు. 1799 లో ఈ 
సర్కారులలో ని రాజుల సంస్థానాల ను విచారించి వారి రాజ్యాధికారాలు తీసివేసి, వారి సైనిక బలాలు తగ్గించే 
ప్రయత్నంచేశారు. వీరందరిని పెద్ద భూస్వాములుగా చెయ్యదల చారు. ఇంతేకాక ఇదివరకు గ్రామ పరిపాలన 
జరిగిస్తున్న పంచాయితీల అధికారాలు తీసివేయదలచారు. గ్రామకరణాలను wart క్రింద నెల జీతగాండ్రుగా చేసి 


కలెక్టరు అధికారం క్రింద ఉద్యగులుగా చేయదలచారు. 


digavalli1943 @ gmail.com 


Page |14 


1802 సంవత్సరం నాటికి ఇంగ్లీషు కంపెనీవారి ప్రభుత్వం బలపడి అరవ కన్నడ మళయాల తెలుగు 
రాజ్యముల కలిపి మద్రాసు రాజధానిగా చేశారు. పాలెగాం డ్లను అణచివేసి శాంతి భద్రతలు స్థాపించారు. ఈ మద్రాసు 
రాజధానిలో కట్టుదిట్టమైన పరిపాలన జరిగించుటకు అవసరమైన శాసనములను వంగరాష్ట్ర గవరర్నరు జనరలైన 
కారన్వాలీసు 1793 సం. లో చేసిన రెగ్యులేషన్ల నమూలో మద్రాసు కార్యాలోచన సంఘమునకు అధ్యక్షడైన గవర్నరు 


గారు జారీ చేశారు. 


1802 సంవత్సరంనాటి బందోబస్తుకు సంబందించిన 36 రెగ్యులేషన్లు చేశారు. అప్పటినుండి ప్రతిసంవత్సరము 
పరిపాలనకు అవసరములైన శాసన విధులను నిబంధనలను వ్రాయడం ప్రారంభించారు. ఈ రెగ్యులేషన్లను అములు 
చేసే బాధ్యత కలెక్టర్లకిచ్చారు. జిల్లాల న్యాయ పరిపాలన చేసే జిల్లాజడ్డి తప్ప తక్కిన అధికారులుందరూ కలెక్టరుకు 
లోబడి తమ నియుక్త కార్యాలని నిర్వహించాలి. ఈ శాసనలాన్ని తెలుగు అరవము మొదలైన దేశ భాషలలో తర్జుమా 


చేసే ఏర్పాటు చేశారు. 


ఈ శాసనాలను బట్టి అదివరకు ఉత్తర సర్కారులలో నున్న పెద్దరాజులు చెలాయించే రాజ్యధికారాలు 
పరిపాలనాధికారాలు తీసివేశారు. నిజాముగారు నే పెద్ద భూస్వామిగా చేశారు. వీరు సర్కారుకు చెల్లించవలసిన 
శిస్తును చెల్లించక పోతే వారి గ్రామాలను జప్పుచేసె ఏర్పాటు చేశారు. ఈ జమీందార్లు తమ గ్రామాలలోని భూములను 
అమరకపరుచుకుని రైతులవల్ల శిస్తులు వసూలు చేసుకోవచ్చును. సర్కారుకు చెల్లించవలసిన పేష్కస్సు లేక శిస్తు 
శాశ్వతంగా నిశ్చయించి పర్మనెంటు సెటల్మేంటు రెగ్యులేషన్‌ శారు. వీరిదివరకు చేసే కావలి లేక పోలీసు బాధ్యతలను 


తీసివేశారు. 


గ్రామ కరణాలను, గ్రామ మునసబులును ఇదివరకు గ్రామపంచాయితీలలో ప్రముఖులుగా గ్రామ పరిపాలన 
జరింగేచేవారు. గ్రామ పరిపాలనాధికారములు పంచాయితీలకు తీసేశారు. కరణాలను, మునసబులును నెల 
జీతగాండ్రగా చేసి were అధికారం క్రింద పనిచేసే ఉద్యోగులగా చేశారు. గ్రామ మునసబు గ్రామ Magistrate గా 
చేసి పొలీసు బాధ్యతలు అప్పగించారు. గ్రామములలో పోలీసు ఠాణాలనేర్పరచి ఈ పోలీసు శాఖను జిల్లా జడ్జిఅధికారం 
క్రింద చేశారు. జిల్లా జడ్డినే జిల్లా మేజస్టేట్‌ గా చేశారు. 1816 లో జిల్లా కలక్టరును జిల్లా BQO గా చేసి పోలిసు శాఖ 


అధిపతి గా చేశారు. 


ఇలాగ పరిపాలన వ్యవహారములు కట్టుదిట్టపరిచి Rule of law ఏర్పరచారు. అటు తరువాత చేయబడిన శాసనములలో 
ముఖ్యమైనవి దేశములో మార్షల్‌ లా అమలు చేసే రెగ్యులేషన్‌ చేశారు. 1819 సం. లో ఒక రెగ్యులేషన్‌ క్రింద State 
Prisoners అనే పేరుతో చిన్న, పెద్ద రాజులను పాలెగాండ్రు మొదలైన వారిని కారణము లేకుండా ఖైదీలలో 


నుంచవచ్చును. 


1817 సం చేసిన రెగ్యులేషన్‌ క్రింద హిందు మహమ్మదీయ మత ధర్మాలను Endowment 6500625 


digavalli1943 @ gmail.com 


Page |15 


పరిపాలన సర్కారు వశం చేశారు. దేవాలయాలలో కలెక్టరేట్లు నిర్వహించే ఏర్పాటు చేశారు. దానధర్మాల 
వ్యవహారాలను కలేక్టర్లుకప్పగించారు. కొంతకాలము క్రైస్తవ కలెక్టర్లు హిందూ దేవాలయ వ్యవహారాలు నిర్వహిచేవారు. 
కొంతకాలానికి క్రైస్తవ మతబోధకుల ప్రభావము వలన ఈ బాధ్యతలను తొలగించారు. 1843 సం. లో దేవాలయాల 


పరిపాలన పూర్తిగా వదిలివేశారు. 


1802సం. లో చేసిన రెగ్యులేషన్‌ బట్టి ప్రతి జిల్లాలోను జిల్లా కోర్టునేర్పరచిరి. జిల్లా కోర్టుకు అదలాత్‌ కోర్టు అనే 
వారు. జిల్లా జడ్జి వెయ్యి రూపాయల విలువ వ్యాజ్యములను విచారించే ఏర్పాటు చేశారు. అతని క్రింద రిజిస్టరు అనే 
సహాయోద్యోగిని నియమించారు. బందరులోను మద్రాసు రాజధానిలోను చిత్తూరు, తిరుచినాపల్లి ప్రొవిన్షియల్‌ కోర్టులు 
స్థాపించి జిల్లా BE తీర్పులపైన అప్పీళ్లను విచారించే అధికారము 5వేల రూపాయలవరకు దావాల విచారించే 
అధికారము ఇచ్చారు. చెన్నపట్నంలో సదరు అదాలత్‌ కోర్టు అనే పెద్ద కోర్టు స్తాపించి 25 వేల రూపాయల విలువ 
దావాల అప్పీళ్ల విచారణ అదికారమునిచ్చారు. చిన్న చిన్న దావాలకు దేశీయ న్యాయవాదులతో చిన్న కోర్టులు 
స్థాపించి 80 రూపాయల విలువ దావాలు విచారించే అధికారమిచ్చారు. జిల్లా జడ్జికి నేరాలు విచారించి శిక్షలు విధేంచే 
అధికారమిచ్చారు. ఒక వెయ్యి రూపాయలు విలువ గల దావాలో జిల్లాజడ్డి Bod Has అపీలు లేదు. అటుతరువాత 


దానిపైన బందరు లో ప్రొవిన్షియల్‌ కోర్టుకు అపీలుండేది. 


బందరులోను, ఉత్తర మండలాలలోను ప్రొవిన్షియల్‌ కోర్టు చిత్తూరు, తిరుచినాపల్లి లో ఒక ప్రొవిన్షియల్‌ కోర్టు. తలచేరీ 
లో ఇంకో ప్రొవిన్షియల్‌ కోర్టు, మొత్తం నాలుగు ప్రొవిన్షియల్‌ కోర్టులుండేవి. ఈ కోర్టులు క్రింది కోర్టు తీర్పులపై అప్పీళ్లను 
విచారించేవారు. చెన్నపట్నం నందు సదర్‌ అదాలత్‌ కోర్టు పంపిన ఒరిజనల్‌ దావాను విచారించేవారు. ఈ ప్రొవిన్షియల్‌ 
కోర్టులిచ్చే 5000 రూపాయల దావాల తీర్పుపై అప్పీలు లేదు. అటు పైన చెన్నపట్టం సదరు అదాలత్‌ కోర్టు కి 


అప్పీలుండేవి. 


“అదాలత్‌ కో రు” అనే జిల్లా క్రో ర్జు జడ్జిలు, మచిలీబందరులో స్థాపించబడిన ప్రొవిన్షియల్‌ g ర్జు అప్పీలు అధికారికి లోబడి 
5 వేల రూపాయల విలువ గల దావాలు వచారించేవారు. క్రిమినల్‌ నేరాలకు పదేండ్ల వరకు శిక్ష 30 పేము బెత్తపు 


దెబ్బలు విధించడానికి అదికారముండేది. 


జిల్లా జడ్జిగారే పోలీసుల పై అధికారిగాను, జిల్లా మేజిస్టేటుగాను అధికారములు కలిగి వుండేవారు. కలెక్టరులకు ఆ 
అధికారములు లేవు. ఈ స్థితిలో 1816 సం. లో జిల్లా జడ్జి గారి కి బదులు గా జిల్లా కలెక్టర్లునే జిల్లా మేజిస్టేటులగాను 
పోలీసులపై అధికారిగను చేస్తూ కలెక్టర్ల క్రింది తాశీల్దారుకు కూడా పోలీసులపై అధికారిగాను Degen గాను చేస్తూ 
రెగ్యులేషన్‌ శాసనము చేయబడినది. రివిన్యూ శాఖలో శిస్తులు వసూలు పన్నుల వసూలు మొదలైన అధికారాలేగాక 
ప్రభుత్వము వారు చేసిన రెగ్యులేషనులను బట్టి అనేక ప్రత్యేక అధికారాలు కూడా ఇవ్వబడినందున జిల్లా కలెక్టరులకు 


ప్రాముఖ్యత కలిగినది. 


digavalli1943 @ gmail.com 


Page | 6 


రాజకీయ చరిత్ర సమీక్ష 


గుంటూరు, కృష్ణా గోదావరి విశాఖపట్నం జిల్లాకు మహమ్మదీయ ప్రభుత్వకాలంలో (మూర్తిజానగరు సర్కారు, 
ముస్తఫానగరు సర్కారు) కొండపల్లి సర్కారు, మచిలి పట్నం సర్కారు ఏలూరు సర్కారు రాజమహేంద్రవరం సర్కారు, 
చికాకోలు సర్కారు అని వ్యవహరించేవారు. అవి మొగల్‌ సామ్రాజ్యకాలంలో రాజప్రతినిదియైన దక్కను నుబేదారుని 
పరిపాలన క్రిందనుండేవి. నిజాం ఉల్‌ ముల్కు హైదరాబాదు రాజధానిగా దక్షిణా పధమును పాలిస్తూ 1748 లో 
చనిపోయాడు. ఆయనతరువాత వారసత్వపు తగాదాలు వచ్చినవి. 1750 సం లో పాండిచేరిలోని ఫ్రెంచి వర్తక 
కంపెనీవారి సహాయంతో సలాబతు జంగు నవాబైనాడు. అయన మచిలీపట్టణమును, ఉత్తర సర్కారులను ఫ్రెంచి 


వారికివ్వగా 1753 సం. నుండి వారు పరిపాలింప సాగినారు. 


1758 డిశంబరులో ఇంగ్లీషువారు ప్రెంచి వారికి చెందుర్తి(కొండూరు) యుద్ధములో ఓడించి 1759సం. ఏప్రిల్‌ నెలలో 
మచిలీపట్టములోని ఫ్రెంచి వారి కోటను పట్టుకొనగా సలాబతు జంగు ఇంగ్లీషువారితో సంధి చేసుకుని వారికి 
మచిలీపట్టణమును దానిక్రింది 8 మహళ్లను 20 మైళ్ల వెడల్పు, 80మైళ్ల పొడవు గల కోస్తా రాజ్యభాగమును 
మరికొన్ని ఊళ్ళు నిచ్చాడు. అంతట చెన్నపట్టంలో ని ఇంగ్లీషు కంపెనీ వారీ రాజ్యాన్ని మచిలీపట్టణంలోని కంపెనీ 
ఏజంటుకే Chief in Council అనే హోదానిచ్చి పరిపాలించే ఏర్పాటు చేశారు. అంతట ఇంగ్లీషువారు ఆరాజ్యములోని 
భూములను 1761 సం నుండీ అమరక పరుస్తూ మొతర్చా వగైరా పన్నులు వసూలుచేయసాగిరి. 1766 సం. లో 
హైదరాబాదు ప్రభువైన నిజామలీఖాన్‌ ఇంగ్లీషు కంపెనీ వారికి ఉత్తర సర్కారులను కౌలుకివ్వగా గుంటూరు తప్ప తక్కిన 
జిల్లాలను కంపెనీ వారు స్వాధీన పరుచుకుని మచిలీపట్టం ఛీఫ్‌ ఇన్‌ కౌన్సిల్‌ పరిపాలన సాగించారు. గుంటూరు 


1788 సంలో స్వాధీన పరచుకొన్నారు. 


ఉత్తర సర్కారులును కంపెనీవారు స్వాధీనపరుచుకున్న తరువాత 1769 సం. నుండి పంద్రెండుసంవత్సరాలు దేశంలో 
అరాజకం ప్రబలింది. కంపెనీవారు శాంతి భద్రతలు, క్రమపరిపాలన స్థాపించలేక పోయారు. జమీందారులు పేష్కసు బాకీ 
పెట్టి పితూరీలు చేయసాగినారు. దేశంలో బందిపోటు దొంగలు విజృంభించినారు. అదివరకు సర్కారులు పరిపాలించిన 
ఫ్రెంచికంపెనీ వారి ఏజెంట్లు కుట్రలు చేసేవారు. మచిలీపట్నం లోని ఛీఫ్‌ ఇన్‌ కౌంసిల్‌ దేశంలో అక్కడక్కడ సైనిక 
దళాలనుంచి జమిందారులను అణచియుంచి పేష్కసు వసూలు చేసేవాడు. కంపెనీ దొరలలో చాల మంది 
అవినీతిపరులుగా నుండేవారు. తమ స్వంత వ్యాపారసరుకుల పైన సుంకాలు చెల్లించకుండా కంపెనీ జెండా క్రింద 
దొంగవ్యాపారం చేసేవారు. మొగలితుర్రు జమిందారు., కలిదిండి తిరుపతి రాజు గారు దీనిని సహింపక మందలిపగా 
కంపెనీ కౌన్సిల్‌ దొర శాడియార్‌ ఆయనపైన పీతూరీలు చెప్పి ఆయన పేష్కసు బాకీ లేక పోయినా , వర్షాలు లేక ఇతర 


జమీందారులు బాకీ పడగా దానికి ఆయన హామీగా నున్నందున వారి సంస్థానము 1781 సం లో జప్తు చేయమని 


digavalli1943 @ gmail.com 


Page | 7 


కలెక్టరుని నియమించారు. తరువాత 1791 సం. లో జమిందారు తిరుపతి రాజు గారు చనిపోగా సంస్థానం కంపెనీ 


రాజ్యములో కలిపి వేశారు. అది నేటి పశ్చమ గోదావరి(340 గ్రామాలు) 
నూజీవీడు జమీందారీ 


1771 సం. లో నూజివీడు జమిందారు వెంకట అప్పారావు గారు చనిపోయారు. ఆయన తమ్మడు నరసింహారావు గారు 
జమిందారుడైనారు. అయన ఖర్చు మనిషి. డాబు దర్పాలకోసం సొమ్ము ఖర్చు చేస్తు కంపెనీకి చేల్లించవలసిన పేష్కసు 
బాకీ పడ్డాడు. 1773 సం. లో మచిలీపట్నం నుంచి కంపెని వారి సిపాయి దళము వచ్చి కోట ముట్టడించగా 
జమిందారు గారు కంపెనీ దొరలకే బుణపత్రాలు వ్రాసి బాకీ తీర్చాడు. ఈ సందర్భములో కంపెనీ దొరలు కొన్ని దొంగ 


పత్రాలు వ్రాయించుకున్నారు. 


1775 సం. లో మచిలీపట్నం Chief in Council , White Hill, కౌన్సిల్‌ సభ్యుడైన Hodges కలిసి తమపేర దొంగ 
బుణపత్రాలు బలవంతముగా నిర్భందించి వ్రాయించుకున్నారని జమిందారు గారు కంపెని వారికి ఫిర్యాదు చేసినా 
లాభం లేకపోయింది. తరువాత కొంతకాలానికి చెన్నపట్నం గవర్నరు సర్‌ తామస్‌ రంబోల్ము , వైట్‌ హిల్‌ గార్లు కలసి 
లంచాలు పుచ్చుకునట్లు కంపెని వారికి తెలిసి 1781 సం. లో వారిని dismiss చెశారు. బందరు లో Chief in Council గా 


నున్న PEWS నరసింహ అప్పారావుగారి అర్జీని Court of Directors పంపినాడు. 


1783 సం. లో నరసింహ అప్పారావు గారు ఆయుధ జనమును కూర్చుకుని నూజివీడు కోటలు బలం చేసుకుని 
కంపెనీ వారిని ధిక్కరించగా కంపెనీ సైనిక దళము వచ్చి పడింది. సంకుల సమరము జరిగింది. రెండు పక్కలా 
కొందరు చచ్చారు. అంతట జమిందారు గారు బాకి పడ్డ పెష్కసు వాయిదాల పై చెల్లిస్తాన్ననారు. మొదటి వాయిదా 
చెల్లించారు గాని రెండవ వాయిదా చెల్లించలేదు. అంతట కంపెని సైనిక దళ సిపాయిలు కోట ముట్టడించారు. జమిందారు 


గారు మారు వేషంలో పారి పోయారు. కంపెని సిపాయిలు కోట నేలమట్టం చేశారు. 


1784 సం. లో కంపెని వారు నరసింహ అప్పారావు గారిని తొలగించామని ప్రకటించారు. జమిందారు గారు భద్రాచలం 
అడవులకు పారి పోయి నూజివీడుపైన , ఇతర గ్రామాల పైన దండయాత్రలు సాగించారు. కంపెనివారీ బాధ పడలేక 


ఆయన నూజివీడులో తమ కుమారుని దగ్గర వుండవచ్చునని ప్రకటించారు. 


పూర్వం మచిలిపట్నం లో Chief in Council గా నుండిన Flayer దొర పైన వచ్చిన లంచము కేసు విచారణలో సాక్ష్యం 
నిమిత్తము కంపెని వారు నరసింహ అప్పారావు గారిని 1789 సం. లో చెన్న పట్నానికి పిలిపించారు. అయన అక్కడనే 


మరణించారు. 


ఆయన పెద్ద భార్య వల్ల వెంకట నరసింహా అప్పారావు గారు, రెండవ భార్యవల్ల రామచంద్ర అప్పారావుగారు అనే 


కుమాళ్లున్నారు. ఇంతలో 1788 సం లో నరసింహ అప్పారావు అనే మూడవ కుమారుడు కలిగాడు. కంపెనీ వారు 


digavalli1943 @ gmail.com 


Page | 8 


ఎస్టీటును కంపెని కిందనుంచారు. 1792-93 మధ్య దేశం లో Seay వచ్చింది. 1793 సం. లో జూలై 22 తేదీన Rober 
Gardeur ను SOS TP నియమించారు. అతని తరువాత Branfill కలెక్టరు. 1802 సంవత్సరములో జరిగిన 
పర్మనెంటు సెటల్మెంటు ఎస్టేటు ను రెండు గా విభజించి నిడదవోలు ఎస్టేటు కు వెంకట నరసింహ అప్పారావు గారికి 
పట్టానిచ్చారు. నూజివీడులోని కొయ్యూరు, మేడూరు నున్న స్థలం, చాట్రాయయ, విజయరాయయ, గొల్లపల్లి అనే 
ఆరు పరగణాలను రామచంద్ర అప్పారావుగారికి పట్టానిచ్చారు. 1805 లో మూడవ కుమారుడు బందరు అదాలత్‌ 
కొర్టులో వ్యాజ్యం దాఖలు చేశాడు. అది dismiss కాగా ప్రొవిన్షియల్‌ క్రో Ge" ను, చెన్నపట్నంలో ని అదాలత్‌ కో Ge" ను 
సదరు అదాలత్‌ కోర్టులోను అప్పీలు చేశాడు. కాని లాభంలేకపోయింది. అటుతరువాత మనోవర్తి యిచ్చారు. 


కొంతకాలనికి కంపెని ప్రభుత్వము వారే నూజివీడు జమీందారి విషయములో కొత్త ఏర్పాటు చేశారు. 


ఈ రాజకీయ పరిస్తితులలో తిమ్మరాజు పంతులు గారి కుటుంబము వారి పరిస్థతులు కూడా ఒడుదుడుకులకు 
లోనైనవి. 


1776 సం. లో నూజివీడు జమీందారు బంధువు పద్మనాభరాజు గారు పితూరి చేశారు 1780 తరువాత నిజాంపట్నం 
జమిందారు సూరానేని వెంకట నరసింహారావు గారు తిరుగుబాటు చేశారు. కంపెనీ వారు సైనికబలంతో వారిని 


అణచివేశారు. 


హిందూ దేశంలో ఇంగ్లీషు కంపెని వారు సంపాదించిన రాజ్యాలకు 1786 సం. లో గవర్నర్‌ జనరల్‌ గా నియంపబడిన 
కారన్‌ వాలీసు ప్రభువు వంగ రాష్ట్ర పరిపాలన కట్టుదిట్టపరచి దానికి 1793 సం. లో రెగ్యులేషన్‌ లనే శాసనములు 
చేశాడు. మద్రాసు రాజధానిలో కూడా వంగరాష్టములో జరిపిన రాజకీయ సంస్కరణములు చేసి అలాంటి శాసనములు 


చేయుటకు తీర్మానించారు. 


1802 పర్మనెంటు సెటల్మెంటు రెగ్యులేషన్‌ లోని నిబంధనల ప్రకారము సంస్థానాలవారు కంపెనీ ప్రభుత్వమునకు 
చెల్లించవవసిన పేష్కషు, శాశ్వతంగా నిర్ణయించారు. సంసస్థానాధిపతులు, జమీందారులు ప్రభుత్వ అధికారాలేమీ 
చలాయించకూడదు. పన్నులు విధించి వసూలు చేయటము అలాంటి అధికారము కనుక ఉప్పుపన్ను, సురేకారము 
పన్ను, భూమిమీద సముద్రము మీద రవాణా అయ్యే సరుకులపైన సాయరుసుంకములు, సారాపైని, నిషేద 
ద్రవ్యములపైన అబ్కారీ పన్ను, భో గద్రవ్యాలపైన (ఆ6156)ఎక్సైజు పన్ను వ్యక్తులపైన, వృత్తులపైన మొతర్పా పన్ను 
సంతలు బజారులు మార్కెట్లు వగైరాలపైన పన్నులు విధించడానికి రాజాధిరాజులైన కంపెనీ వారే అధికారులన్నీని, 
పోలీసు వగైరా, సేనలకు సంబంధించిన లాఖిరాజు ఈనాములు, ఇతర మాన్యాలు ఉంచడం తీసివేయడము 
కంపెనీవారిదే అధికారమనిన్నీ అందువల్ల ఈ పద్దులకు సంబంధించి ఆదాయమును మినహాయించి పేష్కష్‌ 


విధిస్తున్నామనిన్నీ శాసించారు. ఈ షరత్తులతో జమీందారులకు శాశ్వత పట్టానిచ్చారు. వారికి పోలీసు, కావలి 


digavalli1943 @ gmail.com 


Page | 9 


అధికారాలతో సంబంధము లేదు గాని వారి మేజస్టేటులకు సహాయమ చెయ్యాలి. ఈ విధంగా వారిని పెద్ద 


భూస్వాములు గా చేశారు. 


గ్రామకరణాలకు తాశిబ్దారుక్రింద నెలజీత గాండ్రగా చేశారు. ప్రతి జిల్లాలోను న్యాయ పరిపాలనకు 
జడ్డీలనేర్పరచారు. అప్పట్లో ఈ జిల్లా కోర్టుల జడ్జీలు ఒక వెయ్యి రూపాయల దావాలను పరిష్కరించేవారు. వారి పైన 
మచలీ బందరులో ఉత్తరఖండపు ప్రొవిన్షియల్‌ కోర్టును, చెన్నపట్టణంలో సదర్‌ అదాలత్‌ కోర్టును కూడా స్థాపించారు. 
చిత్తూరులోను తిరుచినాపల్లిలోను ప్రొవిన్షియల్‌ కోర్టు స్తాపించారు. ఈ ప్రొవిన్షియల్‌ కోర్టులు 5 వేల రూపాయలు విలువ 
గల దావాలను విచారించే అధికారము, జిల్లా కోర్టుతీర్పుపైన అప్పీళ్లను విచారించే అధికారమునిచ్చారు. జిల్లా జడ్జి 
కోర్టులోను ప్రొవిన్షియల్‌ కోర్టులోను రిజిస్టరు లనే వారనుకోర్టు వ్యవహారాలకు అసిస్టెంటు జడ్జీల అధికారము నిచ్చారు. 
మద్రాసు సదరు అదాలత్‌ కోర్టులకు ప్రొవిన్షియల్‌ కోర్టు తీర్పులపై అప్పీళ్లు విచారించుటకు, 45 వేల రూపాయల 
విలువగల పెద్దదావాలు విచారించే అధికారము, కొన్ని కేసులు ప్రొవిన్షియల్‌ కోర్టులకు పంపించే అధికారమునిచ్చారు. 
సదరు కోర్టులో ముగ్గురు జడ్జీలు నియమింప బడినారు. రిజిస్ట్రారు అనే అధికారిని నియమించారు. కానీ ఈ 
జడ్జీలందరూ తెల్ల దొరలే. పైకోర్టులు కొన్ని దావాలను విచారణకోసం క్రిందికోర్టుకు పంప వచ్చును. జిల్లాజడ్డీకి 
పోలీసులపై అధికారమునిచ్చి జిల్లా మెజిస్ట్రేటు గా నియమించారు. ఆయన క్రింద రిజిస్టరు అనే దొర సహాయ జడ్జిగా 


నుండేవాడు. అతడు 200 రూపాయల దావాలను విచారించేవాడు. అతడు సహాయ మేజిస్టేటు గా నుండే వాడు. 


1802 సం లో 80 రూపాయలకు మించని చిన్న దావాలను విచారించి పరిష్కరించటానికి Auxillary Courts 


లలో నేటివ్‌ కమీషనర్లనే న్యాయోద్యోగులను నియమించారు. వీరి తీర్పు పైన జిల్లా జడ్జిలకు అపీలుండేవి. 


దేశపరిపాలనకు, న్యాయ పరిపాలనకు అవసరమైన రెగ్యులేషన్లు అనే శాసనాలను ప్రతి యేటా చేసేవారు. వాటికి 


తెలుగు, అరవము, హిందుస్తానీ తర్జుమాలు కూడా ప్రకటించేవారు. 


1809 నసంవత్సరం లో సదర్‌ అమీను లేక హెడ్‌ నేటివ్‌ కమీషనర్లును నియమించి వారికి నూరు రూపాయలు 


విలువగల దావాలను పంపి పరిష్కరింపజేసే అధికారము ఇచ్చారు 


1816 వ సం. లో జిల్లా మునసబులనే దేశీయొద్యోగులను నియమించి రూ. 200 లు విలువగల భూమి తగాదాలు , 
వ్యక్తుల ఆస్తి తగాదాలు సాలుకు 20 రూపాయలు విలువగల లాఖిరాజు యినాము తగాదాలు తీర్మానించే అధికారము 
నిచ్చారు. రు. 20 లు విలువగల దావాలలోను 0 రూ. విలువగల లాఖిరాజు దావాల్లో వారి తీర్పు ఖాయం. అంతకు 


పైబడిన వానిపై న జిల్లా జడ్జికి అప్పీలు. 


digavalli1943 @ gmail.com 


Page | 20 


వంగరాష్ట్రములో చేసినట్లే దేశం లో 20 చదరపుమైళ్ల నొక పోలీసు మండలముగా చేసి దానికొక దారోగా నేర్పరిచారు. 
అతని నెల జీతం రు. 25 లు. నేరమ చేసి వారిని పట్టు కొని ఆస్తి పట్టుకుని వారికి శిక్ష వేయిస్తే వారికి కమీషను 
ఇచ్చేవారు. దరోగా క్రింద బంట్రొత్తులుండేవారు. పోలీసులపై అధికారము మేజిస్టేటులకధికారము. 1802 వ సం. లో 
జిల్లా DES ఇచ్చారు. క్రిమినల్‌ నేరములలో జిల్లాజడ్డి 10సం. ల కఠిన శిక్ష, 30 పేము బెత్తము దెబ్బలను శిక్ష 


విధించవచ్చును. 


అప్పట్లో కలెక్టర్లకు పోలీసులపై అధికారాలు నేరముల విచారించే మేజస్టేటు అధికారములు లేనందున కలేక్టరుల పట్ల 
వారి క్రింది ఉద్యోగుల పట్ల ప్రజలకు భయభక్తులు లేకుండా వున్నవని అలోచించి 1816 సం. లో ఆ అధికారాలను 
జిల్లాజడ్డినుండి తీసివేసి జిల్లా కలెక్టరులకివ్వడంతో కలెక్టరులు వీరి క్రింది శిరస్తాదారుల తాశీల్దారులు కూడా పోలీసు ల 
పై అధికారం కలిగి మేజస్టేటులు గా వ్యవహించడానికి వీలైనది. అందువల్ల ప్రజలలో జిల్లా కలెక్టురు పట్ల “హుజూర్‌” 
“ఏలినవారు” అని భయభక్తులతో మెలగ సాగినారు. కలెక్టరు కచేరీలోని ఉద్యాగులందరిని హుజారు అధికారులు గా 
గౌరవింప సాగిరి. 1817 సం. లో VII నెంబరు రెగ్యులేషను వల్ల హిందూ దేవాలయాలను ధర్మాదాయలను 
మహమ్మదీయ ధర్మాదాయలను, విద్యాభివృద్ధి కోసం చేయబడిన దానాలు ఇవ్వబడిన మాన్యాలు, escheats 
మొదలైన వసుతులు గాని నిర్వహింప బడుచున్నవో లేవో విచారించి సద్వినియోగించటానికి మద్రాసు లోని రివిన్యూ 
బోర్డు వారికి అధికామివ్వబడినది. eS hard అధికారమును జిల్లా కలెక్టరులకిచ్చి తాము పర్యవేక్షణ చేయసాగినారు. 
ఇలాగ అనేక అధికారాలు కలెక్టరులకు సంక్రమింపబేసే రెగ్యులేషనులు ప్రతియేటాచేస్తు వుండడము వల్ల వారు 


జిల్లా పరిపాలకులుగా తయారైనారు. 


1822 వ సం. లో రివిన్యూ వ్వవహారాల లో ఉద్యోగులు జరిగించే అవినీతి, లంచగొండి తనము, దస్తుఫాజులు వగైరా 
నేరములు విచారణ చేయు అధికారమును కలెక్టరులకిస్తూ IX of 1822 రెగ్యులేషన్‌ చేయటం తో జిల్లాలోని సర్కారు 
ఉద్యోగులందరిపైన జోక్యము చేసుకోడానికి అధికారాలు ఏర్పడినవి. ప్రజలు కలెక్టరులను హుజూరు అని 


సంభోదించటంలో ఆశ్చర్యంలే దు. 


1793 సం. వరకూ ఉత్తరసర్కారులు మచిలీపట్టణం లోని కంపెనీ చీఫ్‌ ఇన్‌ కౌన్సిల్‌ పరిపాలన క్రిందనుండేవి. 1794 
సం. లో గుంటూరు, మచిలీ పట్నం జిల్లాలుగా విభజించారు. మచిలిపట్నం కలెక్టరు తో పాటు రాజమండ్రీ, కాకినాడ 


మొగలితుర్రు లలో డివిజనల్‌ కలెక్టర్లుండే వారు. 
రాజమహేంద్రవరం జిల్లా కలెక్టరు 


1794 సంవత్సరములో కాకినాడ డివిజనుకు నియమింప బడిన కలెక్టరు పెద్దాపురం, పిఠాపురం అనే రెండు 


జమీందారీల వ్యవహారాలు పైన అధికారం కలిగి వుండేవాడు. రాజమహేంద్రవరం డివిజనుకు నియమింపబడిన 


digavalli1943 @ gmail.com 


Page | 1 


కలెక్టరు గోదావరికిరుప్రక్కలా గల దేశ భాగానికి నూజివీడు దాకా అధికారి. మొగలితుర్రు డివిజనుకు నియమింపబడిన 
కలెక్టరు కంపెనీ రాజ్యంలో కలుపబడిన మొగలితుర్రు సంస్థానము భాగములుగానుండి నేటి పశ్చమ గోదావరి జిల్లా 


దేశ భాగానికి అధికారి. 


1820 సంవత్సరములో ఈ మూడు డివిజనులను కలిపి రాజమహెంద్రవరం జిల్లాగా చేశారు. కలెక్టరు మఖ్యపట్టణము 
కాకినాడగా చేశారు. ఈ కొత్త జిల్లా కలెక్టరు అధికార మండలము గోదావరికి రెండు ప్రక్కలను నేటి కృష్ణాజిల్లాలోని 
నూజివీడు వరకు వ్యాపించి వుండేది. దానికివితల దేశాన్ని మచిలీపట్టణం జిల్లా అనేవాళ్లు. 1859సం. లో జిల్లాలు 
పునర్విభజన చేసినప్పుడు రాజమహెంద్రవరం జిల్లాను గోదావరిజిల్లా అని మచిలీపట్నం జిల్లాను కృష్ణాజిల్లా ఆని 


వ్యవహరించారు. 


ఇలాగ జిల్లా కలెక్టర్ల అధికార మండలము పెరుగుతూ ఆయన జిల్లాకు సర్వాధికారి కావడము వల్ల హుజూరు 
కచ్చేరీలో అనేక శాఖలేర్పడి దేశీయోద్యోగులను నియమిస్తూ వుండడము సంభవించినదిశ. తిమ్మరాజుగారికి హుజూరు 
కచ్చేరీలో వుద్యోగం సంపాదించాలని బుద్ది పుట్టింది. 


* హుజూరు కచేరీ ఉద్యోగలు వారి జీతములు: అనుబంధము చూడుడు 


హుజూరు కచ్చేరీలో వుద్యోగం సంపాదించడం అంత సులభమైన పనికాదు. పూర్వం నవాబుల కాలంలో 
వారినాశ్రయించి ఉదో గాలు సంపాదించిన మహారాష్ట్ర దేశస్థబ్రాహ్మణులు, మాధ్వులు. వారికి శాఖాభిమానం హెచ్చు. 
వారు తమ శాఖవారిని తమతో సంబంధ బాంధవ్యాలుగల కరణ కమ్మవేపారులను గోల్కొండ వేపారులను తప్ప 
ఇతరులను చేరనిచ్చేవారు కారు. ఇంగ్లీషుకంపెనీ పరిపాలన ప్రారంభంలో ఈ దేశస్ట DIO పంతుళ్లు కంపెనీ దొరల దగ్గర 
దుబాషులు గాను, మునిషీలు గాను వుండి మద్రాసు రాజధానిలోని అన్ని జిల్లాలలోను హుజూరు కలెక్టరు కచేరీలలో 
శిరస్తాదారు మొదలైన పదవులు సంపాదించి అన్ని ప్రభుత్వ శాఖలలోను తమ వారినే చేర్చ సాగినారు. ఈ దేశస్థులు 
చాల తెలివైనవారు లెఖ్కలలో నిపుణులు. ఇతర భాషలను సులభంగా నేర్చుకునేవారు దొరల చిత్తానుసారంగా 
మెలగుతూ వారి అను గ్రహం సంపాదిచేవారు. వారంతదరూ ఒక కట్టు గానుండేవారు. తాశిల్దారులు,అమీనులు 
ఠాణేదారులు కూడా చాలమంది వేపారులే. కొద్దిమంది ఇతర శాఖ బ్రాహ్మణులుండేవారు. కచేరీలో ఉద్యోగంలో చేరాలంటే 
అక్కడ బందువులుండాలి లేక గొప్ప సిఫారసుండాలి. అక్కడ ముందుగా ఉమ్మేదువారి లేద జీతములేని వాలంటరీగా 
చేర్చుకుని కచేరి పని నేర్చి తరువాత స్వల్పజీతం గల మదద్దారులనే సహాయ గుమాస్తాగా పని చెప్పిస్తారు. తరువాత 
అతని అదృష్టమును బట్టి ప్రమోషన్లు జరుగుతాయి. అందులో కూడా సిఫారసులుండాలి. ప్రతి కచేరీలోను ఇంగ్లీషు 
తెలుగు విభాగముల కరెస్పాండెంట్సు, రికార్డు కీపరు ఉద్యోగాలుండేవి. కొద్ది పాటి ఇంగ్లీషు వచ్చినవారిక్కిచ్చేవారు. ఆ 
రోజులలో నూరు ఇంగ్లీషుమాటలు వస్తే చాలు క్రమక్రమంగా ...భాష నేర్చుకోవచ్చు. ఆ కాలంలో చాలామంది 


శిరస్తాదారులకు కూడా హెచ్చు ఇంగ్లీషు రాదు. 


digavalli1943 @ gmail.com 


Page | 22 


తిమ్మరాజుగారు నియోగియైనందువలననూ అప్పట్లొ ఆయనకు సిఫారసు చేసే బంధువులెవ్వరూ లేనందునను 
ఆయన స్వశక్తి పైన ఆధారపడి హుజూరు కచేరీలో ఉద్యోగం సంపాదించవలసి వచ్చింది. అదృష్టవశాత్తు ఆయన కోర్టులో 


జిల్లా జడ్జి గారి అనుగ్రహం కలిగినందువల్ల వారివల్ల సిఫారసు సంపాదింప గలిగారు. 


తిమ్మరాజుగారు జిల్లాకోర్టు ఉద్యోగములోనే స్థిరముగానుండేదానికన్న జిల్లా కలెక్టరు కచేరీలో చేరితే క్రమాభివృద్ది పొంది 
పైకి రావచ్చునని గ్రహించి అప్పట్లో జిల్లా జడ్జిగానున్న Herd దొరగారికి తనకోరికను విన్నవించి జిల్లా కలెక్టరుకు 
సిఫారసు చేయమని ప్రార్థించగా వైబార్టు దొర గారు ఆ ప్రకారం కొత్త జిల్లా కలెక్టరు గారైన (G.M.C. Robertson) 
రాబర్జుసన్‌ గారికి తిమ్మరాజుగారు బుద్దిమంతుడని తెలివి కలవాడని ఇంగ్లీషు వచ్చిన వాడని సిఫారసు చేయగా 


కలెక్టరుగారు తమ కచేరీలో ఇంగ్లీషు రికార్డు కీపరుగా తిమ్మరాజుగారిని నియమించారు. 


ఆ కాలంలో హుజూరు కచేరిలో రికార్డుల శాఖను దప్తార్‌ ఖానా అనేవారు రికార్డు కీపరును దప్తార్‌ దార్‌ అనేవారు. 


నేటీవు రికార్డుకీపరు జీతము నెలకు రు. 30ev. ఇంగ్లీషు రికార్డు కీపరు జీతము రు. 35 లు. 
కాకినాడ 


క్రొత్తగా ఏర్పడిన రాజమహేంద్రవరం జిల్లా చాలా పెద్దది. రాజమహేంద్రవరంలో అదివరకే జిల్లాకోర్టున్న ది. అది చరిత్ర 
ప్రసిద్దమైన పట్టణము. కాకినాడ కన్నా పెద్దది. అయినప్పటికీ కాకినాడ సముద్రతీరమునున్న రేవు 
పట్టణమైనందువల్లను పిఠాపురం పెద్దాపురం జమీందారీలకు దగ్గరగానుండి వారి వ్యవహారములను కనిపెట్టి 
వుండడానికి వీలని అదివరకే కాకినాడలో డివిజను కలెక్టరుకచేరి వున్నందువల్లను ఈ క్రొత్త జిల్లాకు కాకినాడనే 


5 = š 


ముఖ్యపట్నంగా చేయడానికి నిశ్చయించారు. 


క్రొత్త కలెక్టరు గారైన G.M.C రాబర్జుసన్‌ గారు 1820 నుండీ 1824 వరకూ కాకినాడ లో కచేరీవుంచి తాము 
గుర్రమునెక్కి జిల్లా అంతటా పర్యటనం చేసేవారు. కలెక్టరు గారు కాకినాడను అభివృద్ది చెయ్యాలని సూచించగా 
ఉద్యోగలు వర్తకులు పట్టణము లోని ప్రముఖులు పాత కాకినాడ చాలా ఇరుకుగా నున్నందువల్ల కలెక్టరుగారి పేరుతో 
రాబర్జుసన్‌ పేట ను నిర్మించడానికి నిశ్చయించారు. 1822 సం. జూన్‌ నెలలో ఆ పేట లో ప్లాట్లువేసి నివేశ స్టలూలు 


ఇవ్వడం కలెక్టరుగారి పర్యవేక్షణక్రిందనే జరిగింది. 


అప్పటికి కొంతకాలం నుంచీ కలెక్టరు కచేరీ లో ఉద్యోగం చేస్తూవున్న తిమ్మరాజుగారికి ఆ పేటలోని రాజవీధలో 
తూర్పు ముఖముగా ఉత్తర దక్షిణాలకు 60 గజముల వెడల్పు తూర్పుపడమరకు 129 గజముల పొడవు గల 
7740 చదరపు గజాల నివేశ స్థలమును 1822 సం. జూన్‌ నెలలో మంజూరు చేశారు. ఈ నివేశ స్తళము 


పెద్దదిగానున్నందున పట్టా పొందడంలో తిమ్మరాజుగారు తమ తమ్ముడైన రాజన్నగారి పేరుతో గూడా పట్టా జారీ 


digavalli1943 @ gmail.com 


Page | 23 


చేయవలసినదని కోరగా ఆ ప్రకారం 08-12-1824 తేదీన స్టాంపు కాగితముమీద G. M.C రాబర్జుసన్‌ గారు దస్కతుతో 


తిమ్మరాజు రాజన్న గార్ల పేర పట్టా ఇవ్వబడినది. 


ఈ నివేశ స్టళము వున్న రాజవీధికి ఉత్తరపు కొనలో 1828 సం. లో శ్రీత్రిపురసుందరి సమేతులైన శ్రీ శ్రీ భీమేశ్వరస్వామి 


వారి దేవాలయం నిర్మించబడినందువల్ల ఆ వీధిని (టెంపుల్‌ HS) దేవుడుగుడివీధి అని అప్పటి నుండి 


వ్యవహరిస్తున్నారు. ఆ నివేశన స్థలములో తిమ్మరాజుగారు రెండు మండువాల భవంతిని నిర్మించారు. 


తిమ్మరాజు పంతులు గారి జీవిత విశేషాలు 


తిమ్మరాజు పంతులు గారు వ్రాసిన 13-01-1856 తేదీగల వీలునామా వల్లను ఆయన తమ్ముడు రాజన్నగారు 
అన్నగారి స్వార్థితపు ఆస్తిలో భాగంరావలనే వాదన వదలుకొని అన్నగారి పేర వ్రాసి ఇచ్చిన 11-08-1849 తేదిగల 
ఖరారు నామా వల్లను తిమ్మరాజుగారి జీవిత విశేషాలు కొన్ని తెలుస్తున్నవి గాని ఆయన ఏఏ ఉద్యోగాలు ఏఏ 
సంవత్సరాలలో చేశారో ఆతేదీలు లేవు. ఆలాగే ఆయన నిర్వహించిన కార్యకలాపాల తేదీలున్ను లేవు. అందువల్ల కొ న్ని 


సంగతులు ఉహించి వ్రాయవలసి వస్తున్నది. 


తిమ్మరాజుగారు రాజమహెంద్రవరం జిల్లకోర్టులో 1811-1820 సం మధ్య కాలం లో వివిధ ఉద్యోగాలు చేసినట్లు 
స్పష్టము గా తెలుస్తున్నది. అలాగే 1820సం. నుండీ కాకినాడలోనున్న జిల్లా కలెక్టరు కచేరీలో రికార్టుకీపరునూ, 
వివిధ ఉద్యోగాలు చేసినట్లు AP) తెలుస్తున్న OH. తాము సాల్టు రైటరీ- అమలుదారీ నాయబు శిరస్తదారీ హెడ్‌ 


శిరస్తాదారీ వగైరా పనులు చేశామని వీలు నామాలో వ్రాశారే గాని తారీఖలు వ్రాయలేదు. 
శఅమలుదారనగా EP aero 


రాజన్నగారు తిమ్మరాజుగారి కన్నా రెండుమూడేండ్లు చిన్న వారైయుంటారు. బహశః DSH) అప్పన్న రెండు 
మూడేళ్లు చిన్నవాడని తెలుసుకోవాలి. వారు జన్మించిన తేదీలు లేవు. రాజన్నగారిని స్వగ్రామమునుండి 
తీసుకొనివచ్చి అన్నగారు చదువు చెప్పించి వివాహం చేశారని ఆయన వ్రాశాడు. బహుశః రాజమండ్రీలో వున్నప్పుడే 
చదువు చెప్పించి వివాహం చేసి యుంటారు. చిన్న తమ్ముడైన అప్పన్నగారికి ఉపనయనము, వివాహము, 
చేయడము, చదువు చెప్పించడము కూడా రాజమహేంద్రవరంలోనే అయి వుంటుంది. తండ్రిగారి బుణములన్నీ 


తీర్చడము కాకినాడలో ఉద్యోగం చేస్తున్నప్పుడైయుంటుంది. 


తిమ్మరాజు పంతులుగారికి ఆకాలం నాటి పిల్లలందరివలనే ఐదవ ఏట అక్షరాభ్యాసము గర్భాష్టమమున ఉపనయనము 


జరిగివుంటుదనే దానికి సందేహము లేదు. అందువల్ల ఆయన స్వగ్రామం వదలిపెట్టేనాటికే ఉపనయనం జరిగి 


digavalli1943 @ gmail.com 


Page | 24 


వుంటుంది. తిమ్మరాజుగారికి ప్రధమ వివాహము ఏప్పుడైనదీ తేలియడంలేదు. ప్రధమ భార్య వెంకమ్మ గారెప్పు 
కాలంచేసినదీ, ద్వితీయ భార్య అచ్చమ్మ గారినెప్పుడు పెండ్లి చేసుకున్నారో ఆమెప్పుడు కాలం చేసినారో కూడా 
తేలియటం లేదు. సవతి తల్లులకు తద్దినం పెట్టుతున్నట్లుగా మా తండ్రిగారి దిన చర్య పుస్తకం లో వ్రాయటంవల్లను 


తమ తల్లి సీతమ్మగారిని గూర్చి వ్రాయటంవల్లను తిమ్మరాజుపంతులుగారికి మూడు వివాహములైనట్లు నాకు 


సీతమ్మగారి వివాహమెప్పుడైనదో అమె కాపురానికెప్పుడు వచ్చారో కూడా తెలియదు. అయితే సీతమ్మ గారి 
సంతానమైన మా పెద్ద తండ్రిగారు, మా మేనత్త గారు, మా తండ్రిగారు పదెసి సంవత్సరాల యెడముగా జన్నించి నట్టు 
కనబడుతున్నది. మా పితామహుడు నేటి పశ్చిమగోదావరి జిల్లాలోని చింతల పూడి నుండి తమ పురోహితుడైన 
కొత్తపల్లి సూరావధానులు గారిని కాకినాడ రప్పించడము వారి కక్కడ వసతి కల్పించడము భూమి నివ్వడము 


జపతపాలు చేయించడము. సాంబశివుని అనుగ్రహము పొందాలని శ్రీ శ్రీ 


vv 


భీమేశ్వరస్వామి వారిని కాకినాడ రప్పించి 
దేవాలయం నిర్మించి నిత్య నైవేద్యం, అర్చనలు జరిగించేవారు. అమ్మవారికి లక్ష కుంకుమ పూజ పురస్కారాలు 
చేయించేవారు. సంతానాపేక్షతోనే జపతపాలు చేయిస్తూ శివప్రతిష్ట చేసి దేవాలయ నిర్మాణంచేశారని నాకు 
తోచుచున్నది. తిమ్మరాజుగారికి శ్రీ శ్రీ భీమేశ్వరస్వామి అనుగ్రహమువలన పుత్ర సంతానము కలిగినది. 17-05-1829 
తేదీన జన్మించిన ప్రధమ పుత్రునికి వెంకట శివరావు అని నామకరణమచేశారు. ఆయనకు బాలసార మొదలైన 
సంస్కారాలు, జపతపాలు చాల సొమ్ము ఖర్చు పెట్టి చేశారు. అక్షరాభ్యాసం 5వ ఏటనే చేశారు. గర్భాష్టమమునే 
ఉపనయనము ఛేశారు. బాల్యములోనే వివాహము చేశారు. శివరావు గారు కాకినాడలోనే చదివారు. కొద్దిపాటి ఇంగ్లీషు 
కూడా అభ్యసించారు. అయితే ఆయన వ్యవహార పత్రాలన్నీ తెలుగులోనే వ్రాశారు. మంచి దస్తూరితో వ్రాశేవారు. 
ఇంగ్లీషులో సంతకము చేసిన పత్రములు, ఉత్తరములు కొన్ని మాఇంట్లో నాకు కనబడినవి. ఆయన ఇంగ్లీషులో ఒక 


రబ్బరు ముద్ర తయారుచేయించారు వృషభవాహనముగల సాంబశివుని విగ్రహం చెక్కించారు. 
తిమ్మరాజుగారి ఉద్యోగములు 


తిమ్మరాజుగారు రాజమండ్రీ కోర్టులో ఉద్యోగము చేస్తువున్న రోజులలో తమ తమ్ముడైన రాజన్న గారిని కొయ్యూరునుండి 
తీసుకుని వచ్చి చదువుచెప్పించి వివాహం చేశారు. తండ్రిగారి బుణములు కొన్ని తీర్చారు అప్పన్న గారిని కూడా 
తీసుకువచ్చి ఆయనకు ఉపనయనము, వివాహము చేసి చదువుచెప్పించారు గానీ అప్పన్న గారు మనస్టిమితము SS 
దేశాంతరాలకు వెళ్లిపోయారు. కలెక్టరైన ఆప్బీగారితో చెప్పి రాజన్నగారికి 1-03-1829 న కాకినాడ తాలుకా లో పేష్కరు 
ఉద్యోగమిప్పించారు. పేష్కరు తాశీల్లారు క్రింద ఉద్యోగం. రాజన్నగారు,భార్య తిమ్మరాజుగారింట్లోనే భోజనం చేసేవారు. 

యట ° 
తిమ్మరాజుగారికి 17-05-1829 తేదీన ప్రధమ పుత్రుడు కలిగాడు. అటుతరువాత కొన్నాళ్లకు రాజన్న గారికి 


తిమ్మరాజుగారు కట్టుకున్న భవంతి లో తనకు కూడా వాటాకోరాలనే దురాలోచన కలిగి దుర్వాదనలు ప్రారంభించారు. 


digavalli1943 @ gmail.com 


Page |25 


19-11-1834 తేదీన తిమ్మరాజు గారు తో ఈ విషయం లో తగదా పడి రాజన్నగారు వేరింటి కాపురం కెళ్లారు. 
తిమ్మరాజుగారితో మాట్లాడటం మానేసినారు. రాజన్నగారు 1849 నాటికి పెద్దాపురం తాశిబ్దారైనారు. అప్పట్లో 
ధవళేశ్వరం ఆనకట్టకు జిల్లా తాశిలారులందరూ సున్నము రాయి, కూలీజనమును OH చేసి పంపవలసి యుండేది. 
రాజన్నగారికి బ్రహ్మ చెముడు వచ్చినది, భార్య పోయినది. మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఆనకట్టకు సున్నము, రాయి 
కూలిజనం సప్లెచేయడం లో ఆలశ్యం జరిగినదని సబుకలెక్టరు ఆయనను తాశీబ్దారు ఉద్యోగంనించి బర్తరఫ్‌ 
చేయవలసినదని పెద్దకలెక్టరు Penderghast గారికి సిఫారస్‌ చేశాడు. అప్పట్లో తిమ్మరాజుగారిపై పెద్దకలెక్టరుగారికి 
చాల గౌరవముండేది. అంతట తిమ్మరాజుగారీ విషయం చెప్పగా పెద్దకలెక్టరు గారు ఆయనకు తాశీల్దారీ బాధ్యతలు 
లేకుండావుండా వేరే ఉద్యోగమునునివ్వాడానికి రివిన్యూ డిపార్టుమెంటుకు ఉత్తర్వులు జారీచేశాడు. ఆ సమయంలో 
రాజన్నగారికి పశ్చాత్తాపం కలిగి తనకు తెలిసిన సంగతులన్నీ వివరిస్తూ తిమ్మరాజు గారి ఆస్తులలో తనకు హక్కు 


లేదని అంగీకరిస్తూ 11-08-1849 తేదీన ఖరారునామా పత్రం వ్రాసి ఇచ్చారు. 


తిమ్మరాజు గారు కాకినాడ కలెక్టరు కచ్చేరీ లో ఏప్పడెప్పుడు ఏఏ ఉద్యోగములు చేశారో వివిరాలు తెలియటం లేదు గాని 
అయన అకౌంటెంటుగా,హెడ్‌ కాష్యరు గా ఇంకా ఇతర హోదాలలో ఉద్యోగము చేశారని తెలుస్తున్నది. పెద్ద కలెక్టరు క్రింది 
సబు కలెక్టరు తిమ్మరాజుగారికి ఒక అణా అపరాధం(fIn౭) విధించగా తిమ్మరాజు గారు ఉత్తర సర్కారుల కమీషనర్‌ కి 
అప్పీలు చేశారు. అంతట Fine రద్దు చేసి తిమ్మరాజుగారు సర్కారు జిల్లా లో నీతి నిజాయితీ గల సమర్ధుడైన ఉద్యోగి 
అని సర్టిఫికెట్‌ ఇచ్చారు. అంతట పెద్ద కలెక్టరైన పెండర్‌ ఘాస్టు గారు 1850 లో పిఠాపురం రాజా సూర్యారావు గారు 


చనిపోగా తిమ్మరాజుగారిని రూ. 250లు జీతముపై Court of Wards Manager ఉద్యోగం ఇచ్చారు. 


శ్రీ భీమేశ్వరాలయం 


శ్రీ తిమ్మరాజు పంతులు గారు 18-10-1828వ తేదీకి సరియగు శాలివాహన శకాబ్దము 1750 సర్వధారి నామ 
సంవత్సర ఆశ్వయుజ శు 10 స్థిర వారము తేదీగల కాకినాడ లో శ్రీ బాలత్రిపుసుందరి సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి 
ఆలయ గోడలో నున్న శిలా శాసనమును బట్టి ఆయన శిలామయ మంటపమును కట్టించి ఇచ్చినట్లు 
కనబడుతున్నది. 


digavalli1943 @ gmail.com 


Page | 26 





శాలివాహన శక 1753 ఖర నామసం. చైత్ర శు 1 జయవారమునకు సరి యగు ది 15-03-1831 తేదీగల మరియొక 
శిలాశాసనము SY ఆయన శిలామయ 3 ముఖ్యాలయ శ్రీ Mays జన్యాలయ కళ్యాణ మంటప శ్రీ గోపుర ప్రాకారాదులు 
నిర్మాణముచేసినట్లు శ్రీ స్వామివారికి సమర్పించినట్లు కనబడుచున్నది. శ్రీ త్రిపుర సుందరి సమేత శ్రీ 
భీమేశ్వరాలయము కాకినాడలో పెద్ద బజారునుండి వచ్చేవీధిన్ని దేవుడి గుడివీధిన్నీ కలిసే మొగనున్నది. ఈ 
ఆలయగోపురము చాల ఎత్తెనది. చెక్కుడు రాళ్లతో నిర్మాణము చేయబడినది. లోపలకు వెళ్లన తరువాత శ్రీ 
బాలత్రిపుర సుందరి ఆలయము, శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయము వారి ముందర కళ్యాణ మండపము చుట్టు 
ప్రదక్షిణ చష్టాగాక ఇంకా కుమారస్వామి వారి ఆలయము మొదలైన దేవాలయములు చాలా విశాలమనైన స్థలములో 


అర్చకుల ఇళ్లు వాహనముల కొట్లు మొదలైన కట్టడములున్నవి. 


ఈ దేవాలయనిర్మాణవిషయంలో మా ఇంట్లో ఒక గాధ వాడుకలోనున్నది. 1827-30 సంవత్సరముల మధ్య రాజ 
మహేంద్రవరం కలెక్టరు గానుండిన ఆన్‌ 2 (Anstay) దొరగారి దగ్గర తిమ్మరాజుగారు ఉద్యోగిగా నుండి ఆయన 
అనుగ్రహపాత్రుడై యుండి తాను దేవాలయం నిర్మిస్తున్నాననిన్నీ దానికి కావలసిన రాయి, సున్నము కోసం 
ప్రయత్నిస్తున్నానన్నీ కాకినాడ దగ్గరలో సర్కారు పోరంబోక లో తవ్వి తే దొరుకుతాయని తనకు కల వచ్చినదని 
వాటిని త్రవ్వితీసుకునటానికి అనుజ్ఞ ఇవ్వవలసినదని తిమ్మరాజుగారు అభ్యర్థించగా నవ్వి “మీరు త్రవ్వించి ఆ 
భూమిలో అలాంటివేమైనా కనబడితే స్వేఛ్చగా తీసికొని పోవచ్చు” నని చెప్పినాడట. ఆ ప్రకారం త్రవ్వగా చెక్కుడు 
రాళ్లు సున్నము బయల్పడినవని కలెక్టరుగారాశ్చర్యపడ్డారని మా కుటుంబములోని పెద్దలుచేప్పేవారు. 
తిమ్మరాజుగారు దేవాలయనిర్మాణం విషయంలో ఆలోచనతో తపిస్తూనుండేవారనేదానికి సందేహంలేదు. గోదావరి 
జిల్లాలో ద్రాక్షారామం వగైరా స్థలాలలో నూ ఇంకా పలుచోట్లను అనేక పురాతన దేవాలయాలు, జైన బౌద్ద 
దేవాలయములు శిధిలమై పూర్వకాలంలో ఎవరో దేవాలయ నిర్మాణం చేయవలయునని యత్నించి రాళ్ళు సున్నము 
సంపాదించిన తరువాత నిర్మాణము నకు రోజులు కలిసిరాక ఆ సామాగ్రిని పూడ్చి పెట్టు సంప్రదాయం దేశంలో నున్నది. 
అదేవిధంగా పూడ్చి పెట్టివుంటారు. తిమ్మరాజుగారు ఏకాగ్రచిత్తంతో తపిస్తూవుండంవల్ల దైవ బలంతోడ్పడి కలలో 
ప్రసన్నుడై ఫలానా చోట త్రవ్వి రాళ్ళు సున్నము తీసుకొని దేవాలయ నిర్మాణం పూర్తిచేయమని చెప్పడం కూడా 


digavallil 943 @ gmail.com 


Page | 7 


సంప్రదాయ సిద్ధ మైన విషయం కాబట్టి ఆ విధంగా జరిగి వుండవచ్చును. పడిపోయిన దేవాలయం రాళ్లు 
ఉపయోగించరు. భూమిలో పూడుచుకునిపోయినవి ఇప్పటికీ కనబడుతూయున్నవి. ఈ రాళ్లు సున్నము అలాంటి 
పురాతన కట్టడము లైయుండవచ్చును * ఏకాగ్రచిత్తముతో పరితపిస్తున్న తిమ్మరాజుగారు అటువంటి ప్రదేశములను 
చూచినప్పుడు అక్కడ త్రవ్వితే తమకు కావలసిన రాళ్లు సున్నము దొరకగలవని స్వప్నం రావడం లో ఆశ్చర్యం లేదు. 


ఆ విషయం వారికి దైవబలంతోడ్పడినదనడానికి సందేహంలేదు. 


*ఈ అభిప్రాయము సరికాదని డా గూడూరి నమశివాయ గారంటున్నారు. వీరిది అర్చకుల కుటుంబము 


గుడ్డవల్లేరులో శివాలయానికి వీరు ధర్మకర్తలుగావున్నారు. 


ఈ సంగతివల్ల మరొక విషయం కూడా తెలియవస్తోంది. అప్పటి కలెక్టరు ఆన్‌ స్టే గారు దేశీయుల పట్ల కొంచెము 
సానుభూతి కలవాడని, తిమ్మరాజుగారిపట్ల దయగలవాడని తెలుస్తుంది. 1817 నుండీ హిందూ మహమ్మదీయ మత 
సంబంధమైన దానధర్మములను escheats న్నూ బేవారసీ ఆస్తిని నిర్వహించే ఆధికారము రివిన్యూ బో ర్లు వారికిచ్చి 


వారికి ప్రతినిధిగా కలెక్టర్లు వ్యవహరించేటట్లు ఒక రెగ్యులేషన్‌ చేశారు. 


కైస్తవులైన దొరలకు హిందూ విగ్రహారాధన గిట్టకపోయినా ఉద్యోగ ధర్మమును బట్టి దేవాలయములలో ఉత్సవాలు వగైరా 
కూడా దగ్గిరుండి జరింపించవలసి వచ్చేది. ఇలాగ దేవాలయాలు నిర్వహణ చేయడం బాగాలేదని SHH మతబోధకులు 


ఇంగ్లాండులో ఆందోళన చేశారు. 1843సం. లో కంపెనీ వారీ దేవాదాయముల నిర్వహాణను మానివేశారు. 


తిమ్మరాజు పంతులుగారు శ్రీ భీమేశ్వరస్వామి దేవాలయ నిర్మాణానికి తమ స్వంతసొమ్ము చాలా ae పెట్టడమే కాక 


దానికి కావలసిన భూ వసతి వగైరాలు జమీందారుల చేత ఏర్పాటు చేయించారు. 


దేవాలయ నిర్మాణంలో అరట్లకట్ట జమీందారు శ్రీ రాజా బుచ్చిసీతయ్యగారి సహాయమును పొందినామని వారు రెండు 


పుట్ల దుంబాలా మాన్యమును స్వామివారికి పట్టాగా ఇచ్చినారని తమ వీలు నామా లో వ్రాశారు# ఇదిగాక పలివెల 
జమీందారగారైన శ్రీ రాజా చెలికాని జానయ్య రావు గారు శ్రీ స్వామి వారికి ఒక పుట్టెడు (8 యకరములు) భూమిని 
దానము చేస్తూ 1831 సం. అక్టో బరు DO 10 వ తేదికి సరియైన ఖరనామ సంవత్సర ఆశ్వయుజ బహుళ 11 నాడు 
వ్రాయించి ఇచ్చిన పట్టాయున్నూ 1832సంవత్సము అక్టోబరు 22 తేదీ గ్రామకరణాలకుభూమిని కొలిపించి విడదీసి 
ఇవ్వవలెనని జారీ చేసిన తాకీదున్ను కొండపల్లి కాగితాలపైన వ్రాసినట్టివి మా రికార్డులో నున్నవి. దీనివల్ల ఆకాలం లో 
తిమ్మరాజుగారికి జమీందార్ల వద్దగల పలుకుబడి తెలుస్తుంది. 1831 నాటికే ఆయన అంతపెద్ద దేవాలయము ను 


కట్టించునంతటి 38 సంపన్నులుగా నుండిరని కూడా యంచవచ్చును. 


ఆయన వీలునామా వల్ల ఆనాటి రాజమహేంద్రవరం జిల్లాలో ని చాలా గ్రామాలలో స్టిరాస్తిని సంపాదించినట్లు 


కనబడితున్నది. దానినెప్పడెప్పుడు సంపాదించిదీ వివరాలు లేవు. 


digavalli1943 @ gmail.com 


Page | 28 


H ఈ వుయలును వ్రాసిన......... మా నాన్నగారు ధర్మకర్తలుగా మేనేజ్‌ చేసేవారు. అది ఇప్పటికీ వున్నది. 


తిమ్మరాజు గారి సిరాసి - దాన ధర్మాలు 
۵ ص‎ 


కాకినాడలో పులవర్తి పేరంటాలు తమకు చాలా సోమ్ము బాకీ పడిదాని క్రింద తన స్థలము దఖలు పరచగా ఆందులో 
విస్తారముగా సొమ్ము ఖర్చు చేసి కొట్లు కట్టించారు. కాకినాడలో ఒక పెద్ద నివేశన స్థలమును చెలంకూరి 
మాధవరాయుడు గారి వద్ద ఖరీదు చేసి క్రొత్తపల్లి సూరావధానులు, మైలవరపు సూరావధాన్లు వగైరా ఆర్గురు 
బ్రాహ్మణులకు ఇండ్ల నివేశ స్తళముగా యేర్పాటుచేసి వారికి కొంత సొమ్ము కూడా ఇచ్చి ఇండ్లు కట్టించి శ్రి 
భీమేశ్వరకృత్యముగా ఆగ్రహారము నిర్మాణము చేసి ఇచ్చి నారు. కాకినాడలో మల్లాది పేరమ్మ తాలూకు స్థలము 
ఆయనకు దఖలు పడగా అందులో ఎవరేవరు వచ్చిపోయే బటసారులు వగైరాలు పండుకొని భోజనములు చేయటకు 
సదుపాయముగా వుండగలందులకు I భీమేశ్వరస్వామి కృతంగా ధర్మసత్రము లోగిలి కట్టించి అందులో కొన్ని 


గృహోపకరణములు వగైరాలు ఖరీదు చేసి వుంపించినారు. 


కాకినాడ లో దామరాజు రంగయ్యగారి తాలూకు స్టలము ఆయనకు విక్రయరూపముగా దఖలు పడినందున ఆస్థలము 
పెద్దిభట్ల సుబ్బావధాన్లు గారు లోగిళ్లు కట్టుకొని ఆయన అనంతరం ఆయన కొమ్మాళ్లు శ్రిభీమేశ్వరార్పితముగా భుక్త 


పరచుకోగలందులకు ఆసుబ్బావధాన్లుగారి పట్టా ఇచ్చారు. 


మురుమళ్లలో పూర్వము ఆయన సంపాదిచిన కట్టు బడిమాన్యము .....(ముప్పందుము) తమ పారోహితుడుయిన 


కొత్తపల్లి సూరావధాన్లు గారికి అదివరకే సాంబశివార్పతముగా పట్టా వ్రాయించి ఇచ్చినానని వీలు నామాలో వ్రాసినారు. 


5309 వారు మొన్న మొన్నటి వరకూ మాకు పురోహితులు. కొత్తపల్లి వారి అసలు కాపురస్టలము పశ్చిమ గోదావరి 
జిల్లాలో ఏలూరు దగ్గర గా నున్న చింతలపూడి. ఈ కుటుంబమును మా తాతగారే కాకినాడకు తీసుకొనివచ్చారు. 


వారక్కడ స్థిరపడ్డారు. 


digavalli1943 @ gmail.com 


Page | 29 


OR 


Bo) సూరావధాన్లు గారి కుమారుడు వేంకట నర్సయ్య గారు ఆయనకుమారులు రామకృష్ణయ్య, వెంకట పద్మనాభ 
శాస్త్రి గారు. క్రొత్తపల్లి తిరుపతయ్యగారు రామయ్య గారు కూడా ఆ కుటుబం వారే. వీరిని నేనెరుగుదును. వీరిలో 
పద్మనాభ శాస్త్రి గారు మా అన్నయ్య తిమ్మరాజు గారితో మా మేనత్త కుమారుడు హైకోర్టు వకీలు 3 తల్లాప్రగడ 
సుబ్బారావు గారింట చెన్న పట్నంలోనేయుండి తిరువలిక్కేణి హిందూ హైస్కూలు లోనే చదివి తరువాత కోలంక 
వీరవరం జమీందారు శ్రీ రాజారావు చెల్లాయమ్మా రావుగారికి ఏజంటుగా వుండేవాడు. ఆయనను గూర్చి శ్రీ 


వావిలకొలను సూబ్బా రావుగారు తమ ఆంధ్రవాల్మీకి రామాయణం లో ప్రశంసించియున్నారు. 


శ్రి తిమ్మరాజుగారు కాకినాడ తాలూగా సర్పవరం వగైరా గ్రామములలో భూములు సంపాదించినారు. అమలాపురం లో 
కూచిమంచి మల్లయ్య గారి తాలూకు నివేశన స్థలమును పెంకుటి ఇల్లు గాక ఇంకా ఇతరులవద్ద క్రొ న్న నివేశన 
స్థలములు చాలా ఖరీదు చేశారు. అమలాపురం తాలూకా ముమ్మిడి వరం వీడిపూడి, గంగల కుర్రు, పలివెల, 


మురుమళ్ల వగైరా గ్రామమాలలో కూడా భూమి సంపాదించ డం జరిగింది. ఆకాలంలో భూమి విలువ చాల తక్కువ. 
అమలాపురం బంగళా 


అమలాపురం లో మాస్టర్‌ టి.జె. నాక్సు గారు ఖరీదు చేసిన బంగళాతోట నాకు దఖలయిన నివేశన స్థలమున్నూ 
అందులో వున్న బంగళా కుసినికొట్టు#, SST AH, కొబ్బరి చెట్లు, తాటి చెట్లు వగైరాలున్నూ మీరు ఇద్దరు 
సమత్వముగా అనుభవిచవలసినది గనుక అందులో నేను వేయించిన కొ బ్బరి చెట్లు వల్ల ముందు వచ్చే శిస్తున్నూ 
ఇదివరలో సదరపా బగాళా కు వస్తూవుండే అద్దె సొమ్మున్నూ మీరు ఇద్దరు సమత్వముగా అనుభవిస్తూ 


వుండవససినదని తిమ్మరాజుగారు తమ వీలు నామాలో వ్రాశారు. అమలాపురం దొరగారితాలూకు తోట బంగాళాలో 


గోదావరి జిల్లాలో దస్తావేజులలో “Spoons” “దఖలుపడి” అనే మాటలు క్రయవిక్రయాల ద్వారా గాని ఇతర 


విధముగా గాని హక్కు సంక్రమించినదనే అర్థంలో వాడు తారు. 
పుట్టి భూమి అనగా 8 యకరముల భూమి 
శీకుసిని అనగా ........ వంటగది. ఇ ఫ్రెంచి మాట 


శీకక్కూసు అనగా పాయిఖానా 


కోరంగిరేవు -డబుల్‌ కనాతు బోటు 


digavalli1943 @ gmail.com 


Page | 30 


శ్రీ తిమ్మరాజుపంతులు గారు వ్రాయించిన వీలునామా వల్ల పైన చెప్పిన సంగతులే కాక ఇంకనూ చాలా విశేషాలు 
తెలుస్తున్నవి. కాకినాడ సముద్రరేవు చాలా మెరకగా వుండుటవల్ల సీమీకు పోయే పెద్ద ఓడలు మూడు మైళ్ల దూరంగా 
లంగరు వేసేవి. దగ్గరలో నున్న కోరంగి రేవు చాలా వీలుగావుడేది. అక్కడ ఓడ మరమ్మతులు చిరకాలం నుండీజరిగేవి. 
అందువల్ల తూర్పుఇండియా వర్తక సంఘము వారికాలంలో కోరంగి చాలా ముఖ్యమైన Gay పట్టణంగ వుండేది. 1834 
సం.లో సి.పి. బ్రౌను గారు సీమకు పోవడానికి అక్కడనే ఓడ ఎక్కి వెళ్ళారు. తిమ్మరాజు పంతులు గారు కోరంగిలో 
కొట్లు కట్టించదలచి 1855 సెష్టంబరు 5 కు సరియైన రాక్షస నామ సంవత్సర శ్రావణ బహుళ 10 బుధవారం రోజున 
దొంతాబత్తుల సుబ్బన్న భార్య బసవమ్మ తాలూకు నివేశన స్థలము ను తిమ్మరాజు శివరామయ్య గారి ద్వారా రు 24- 
00 కు విక్రయం వ్రాయించారు. ఈ శివరామయ్య గారు మా తాతగారికి మిత్రుడో బంధువో తెలియడంలేదు. 1856 నాటి 
మాతాతయ్యగారి వీలు నామా యును 1849 లో రాజన్న గారు వ్రాయించిన ఖరారు నామాయును యీన 
దస్తూరీలోనే యున్నవి. మా తాతయ్యగారు తాళ్ళ రేవు కాపురస్థులైన వెలిశెట్టి చిన్నయ్య దగ్గర ఒక డబుల్‌ కనాతు 
బోటును కూడ ఖరీదు చేశారు. ఆ పడవ వచ్చే ఆదాయాన్ని కొన్నాళు అనుభవిచ వలసినదని వీలునామాలో వ్రశారు. 
మా తాతగారి తో బుట్టువులలో రాజ్యలక్షమ్మగారు చిన్నప్పటినుండి ఆయన సంరక్షణ లోనే ఉండేదనీ ఆమెను 
పోషించవలసిన దనీ వ్రాసినందువల్ల 1856 నాటికామె జీవించియున్నట్లు గా కనబడుచున్నది. 


తిమ్మరాజు గారి సంతానము 


తిమ్మరాజుగారి ప్రధమ భార్య వేంకమ్మ గారు రెండవ భార్య అచ్చమ్మగారు నిస్సంతుగానే చనిపోయినారు. మూడవ 
భార్య సీతమ్మ గారివలన ప్రధమ పుత్రుడైన శ్రీ వేంకట శివరావు పంతులు గారు విరోధినామ సం వైశాఖ శు17 తేదీ 


ఆదివారం స్వాతి నక్షత్ర చతుర్ద చరణమున 17-05-1829 తేదీన జన్మించారు. 


సాంబశివుని అనుగ్రహమువల్ల నే తమకు సుపుత్రుడు కలిగాడని తిమ్మరాజుగారా పిల్లవానికి వేంకట శివరావు అని 


నామ కరణం చేశారు# 


బికారి నామ సం. శ్రావణ బహుళ 12 బుధవారము నకు సరియైన 04-09-1839 తేదీన తిమ్మరాజు గారి ఏకైక పుత్రిక 


వెంకట మాణిక్యాంబగారు జన్మించారు. 


09-07-1850 తేదీన సరియైన సాధారణ నామ సం. జ్యేష్ట బహుళ 3౦మంగళవారం నాడు అమలాపురంలో 


సీతమ్మగారికి ద్వితీయ పుత్రుడైన మా తండ్రి వేంకటరత్నం పంతులు గారు జన్మించారు. 


తిమ్మరాజు పంతులు గారి భార్య సీతమ్మ గారు భర్తగారి తరువాత కొంతకాలం జీవించినది. ఆమె 6-09-1871 


ప్రజోత్పత్తి సం. అధిక భాద్రపద బుధవారం నాడు మరణించారు. 


digavalli1943 @ gmail.com 


Page |31 
# మాది నిలువు బొట్టు, శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఇష్టదైవము. స్మార్తక సంప్రదాము. శివ కేశవుల భేదము లేదు. 


తిక్కన్న గారి సంప్రదాయమును అనుసరిస్తునట్లున్నది. 
జిల్లా కలక్షరు 
° టె 


ఇంగ్లీషు వర్తక కంపెని రాజ్య కాలంలో జిల్లా కలెక్టరు రివిన్యూ బోర్డు అదికారాని కి లోబడి జిల్లా పరిపాలన చేసేవాడు. 
పూర్వం మహమ్మదీయ రాజ్యకాలం లో నవాబులను “హుజూరు” అని అందరూ గౌరవించినట్లే కలెక్టరును హుజూరు 
అనేవారు. కలెక్టరు కచేరీ హుజూరు కచేరి. కలెక్టరు క్రింది కచేరీ లో పనిచేసే ఉద్యోగి శిరస్తదారు. కలెక్టరు కచేరీలో 
పనిచేసే ఉద్యోగి శిరస్తాదారును హుజూరు శిరస్తాదారు అనేవారు. ఈ శిరస్తాదారు కలెక్టరు అదికారానికి లోబడి వివిధ 
శాఖల గుమాస్తాల పైఅధికారి గానుడేవాడు. కలెక్టరుగారికి గల అధికారాలన్నీ చెలాయించేవాడు. అందువల్ల ఆయనను 
నేటివ్‌ కలెక్టరు అనేవారు. ఆ కాలం లో దేశీయులుపొందే ఉద్యోగాలలోకల్లా గొప్ప ఉద్యోగము శిరస్తాదారే. శిరస్తాదారు కు 
నెలకు రెండువందల రూపాయల జీతము తో ప్రారంభమై క్రమ క్రమంగా కొన్ని సంవత్సరాలకు జీతం వృద్ది చేసేవారు. 
కలెక్టరు కచేరీనుండి జారీ చేసే కాగితాలన్ని టిపైనా శిరస్తాదారు సంతకం చేయ్యాలి. కలెక్టర్లు శిరస్తాదారు చర్యలకు 
మొదట బాధ్యత వహించేవారు కారు. ఇంగ్లీషు వర్తక కంపెనీ ప్రభుత్వకాలము లో మొదట కలెక్టర్లు శిస్తు వసూలు చేసి 
ఉద్యోగులుగా నుండేవారు. అటుతరువాత జిల్లా పరిపాలనాధికారాలన్నీ వారికివ్వబడినవి. 1802 సం. లో మద్రాసు 
గవర్నరు గారు చేసిన రెగ్యులేషన్లనే శాసన విధులన్నింటిని అమలు చేసేవాడు. కొంతకాలానికి పరిపాలన లోనే వేరు 
వేరు శాఖలకు వేరు వేరు జిల్లా ఉద్యోగులుగ నియమించబడినారు. కలెక్టరుల క్రింద అసిస్టెంటు కలెక్టర్లు, సబ్‌ కలెక్టర్లు 
నియమింప బడినారు. జిల్లా DE అనే న్యాయాధికారి తప్ప తక్కిన ఉద్యోగులందరు కలెక్టరు అధికారానికి లోబడి తమ 
కార్యకాలాపాలను జరిగించేవారు. కలెక్టరు రివిన్యూ శాఖలో ప్రధానాదికారిగా నుండేవాడు. కలెక్టరుల అధికారాలను 


వివిరిస్తూ 1803 సంవత్సరంలో ఒక రెగ్యులేషన్‌ అనే శాసనమును కూడా సభాయుతుడైన గవర్నరు జారీ చేశాడు. 


మొదట జిల్లా ag మేజిస్టేటుగను పోలీసు శాఖకు అధిపతిగను నియమింప బడినాడు. 1816సం. లో శాసింపబడిన 
రెగ్యులేషన్‌ ప్రకారం జిల్లా జడ్జికి బదులు గా కలెక్టర్లే మేజిస్టేటులుగాను పోలీసు శాఖకు అధిపతిగను నియమింపబడగా 
అసిస్టెంటు కలెక్టరుకు, సబుకలెక్టరుకు, శిరస్తాదారుకు తాశిబ్దారుకు కూడా మెజిస్టెటు అదికారాలు సంక్రమించినవి. 
శిస్తులు వసూలు చేసే ఉద్యోగులకి పోలీసు అధికారాలు ఇవ్వడం వల్ల నిరంకుశత్వం ప్రబలింది. తాసిల్దార్లు రైతులపై 


నేరాలు మోపి కోర్టులకు లాగి బాధించ సాగినారు. పోలీసులు రైతులను చిత్రహింసలు పెట్టసాగినారు. 


ప్రతి జిల్లాలోను 8 లేక 10 తాలూకాలుండేవి. HA తాలుకాకు ఒక ددنت‎ GS తాశిల్దారు నియమింపబడేవాడు. 
తాశిల్దారుకు నెలకు 60 లేక 80 రూపాయలు జీతం ఇచ్చేవారు. వారిలో చాలమంది లంచగొండులుగానుండేవారు. 
కలెక్టరులు వారిని చీటికి మాటికి సస్పెండు చేసేవారు, బదలీ చేసేవారు. ప్రతి ఏటా తాలూకా కచేరీలో శిస్తుల జమా 


బందీ జరిగేది. కరణాల లెక్కలు పరిశీలించేవారు. 


digavalli1943 @ gmail.com 


Page | 32 


కంపెనీ ప్రభుత్వ రివెన్యూ డిపార్టుమెంటు 


హైదరాబాదు నవాబు నిజామలీఖాన్‌ ఉత్తర సర్కారులను 1766 సం. లో కంపెనీ వారికి కౌలుకివ్వగా ఉత్తర 
సర్కారులను 1769 సం. నుండీ మచిలీపట్నం లోని వర్తక కంపెనీ ఏజెంటు నే పరిపాలింపమన్నారు. అతనికి Chief in 
Council లనే హో దానిచ్చారు. ఈ కంపెనీ ఏంజంటు అతని సలాహా సంఘ సభ్యులు జరిపించే పరిపాలన అధ్వాన్నంగా 
నుండి ఈ దొరలపైన లంచగొండి తనం ఆరోపించబడినందు వల్ల ఈ విధానము రద్దు చేసి దేశాన్ని జిల్లాలు గా విభజించి 
1794 సం. లో జిల్లా కలెక్టరుల పరిపాలన స్థాపించారు. కలెక్టరు క్రింది తాలూకా తాశీల్దార్లు పరిపాలించేవారు. మొదట 
కలెక్టరు కచేరీలలో తెలుగు తర్జుమా చేసే దుబాషీలే SoQeo గాను శిరస్తాదార్లుగాను నియమింపబడినారు. వారిలో 
చాలమంది పూర్వపు నవాబు కాలములో దేశపాండ్య మజుందారు, దివాను మొదలైన ఉద్యోగాలు చేసి మహారాష్ట్ర 
ధేశస్థమాధ్వ బ్రాహ్మణులు, వారితో సంబంధబాంధవ్యాలు చేసిన కరణ కమ్మ గోలొ గండ వేపారులు కలెక్టరు కచ్చేరిలో 


ఇంగ్లీషు తెలుగు కరెస్పాండెంటు చేసే గుమాస్తాలు లెక్కల గుమాస్తాలుండేవారు. 


గ్రామ భూముల అమరకము పరిపించి పంటల అంచనా వేయించి అందులో సర్కారుకు శిస్తుగా నుండవలసిన 
భాగమును నిర్ణయించడానికినిని దానిని వసూలు పరచడానికి పూర్వము నవాబుల కాలమునుంచీ పనిచేసే దేశ 
పాండ్య మజుందారు, పేష్కారు, జవాబునలీసులు మొదలైన ఉదో గుల ద్వారానే పనులు జరిగించేవారు. గ్రామ 
లెక్కలను కరణము వ్రాసేవాడు. గ్రామములోని అగ్రకులాల పెత్తనదారులు సర్కారు ఉద్యోగులతో అన్ని వ్వవహారములు 
బేర సారాలు జరిగించేవారు. అందువల్ల ఈ సర్కారు ఉద్యోగులకు మామూళ్లు , ముడుపులు చెల్లించి భూముల 
అమరకము పంట అంచనా వగైరా పనులలో గ్రామ పెత్తనదార్లు మినహాయింపు చేయించుకొనడం ఆచారమైనది. గ్రామ 
ఖర్చులనే పేరుతో చాల విధాలైన దొంగ ఖర్చుపద్దులను కరణాలచేత వ్రాయించి గ్రామంనుంచి సర్కారుకు 
చెల్లించవలసిన శిస్తులో అది మినహాయించేవారు. ఆ బాపతు సొమ్ము పంటలు పాడైనప్పుడు ముజరాల క్రింద సర్కారు 
ఉద్యోగులకు లంచాల క్రింద పెత్తన దారుల ప్రయాణ ఖర్చుల క్రింద వినియోగించేవారు. అప్పట్లో శాసనాలు గాని 


రూల్సుగాని లేవు. మద్రాసు రెవిన్యూ బోర్లు అధికారానికి లోబడి కలెక్టర్లు పరిపాలించేవారు. 


1802 సం. లో మద్రాసు రాజధాని పరిపాలన కట్టు దిట్ట పరచడానికి అనేక రెగ్యులేషన్లులనే శాసనములు చేశారు. 
జమీందారులు సర్కారుకు చెల్లించవలసిన శిస్తు శాశ్వతం గా నిర్ణయించారు. రైత్వారీ పద్ధతి లో భూముల అమరకపరిచే 
శాసన విధులు కూడా చేశారు. కలెక్టరు క్రింద రెవిన్యూ పరిపాలన శాఖ కట్టుదిట్ట పరచడంలో పూర్వకాలం నాటి నవాబు 
ఉద్యోగులకు పింఛనలు......ఇచ్చి తొలగించి నెల జీతముపై పనిచేసే రెవిన్యూ ఉద్యోగులద్వారా సర్కారు పనులు 
జరిగించే పద్దతి స్థాపించారు. ఆ సంధర్భములో కలెక్టరు క్రింద హుజూరు కచేరి, దానికి లోబడి తాలుకాలో ఠాణేదారు , 


అమీన్‌ తాశీల్ణారు(అమలుదారు) ఉద్యోగులు నియమించబడ్డారు 


digavalli1943 @ gmail.com 


Page | 33 


గ్రామ కరణమును నెల జీత ۲۳۵۵۲۳ చేసి తాశిల్దారు క్రింద పనిచేసేటట్లు శాసన విధులు చేశారు. ఎన్ని శాసనవిధులు 
చేసినా పూర్వకాలం నాటి ఆచారాలు పోలేదు. పెత్తనదారులు, కరణములు ఏకమై గ్రామ ఖర్చులనే పేరు తో అనేక దొంగ 
పద్దులు వ్రాసి సర్కారు కు చెల్లవలసిన శిస్తులో మినహాయించి మిగిలిన దానిని (ట్రెజరీ) ఖజానాకు పంపించేవారు. ఆ 
సొమ్మును సర్కారు ఉద్యోగుల కు మామాళ్ళు, లంచాలు ప్రయాణ ఖర్చులకింద వినియోగించేవారు. గ్రామ శిస్తు బేరీజు 
తగ్గించడానికి ఇజారాలు తక్కువ మొత్తానికి పొందడానికి దొంగ పంట అంచనాలు పొదటానికి లంచాలిచ్చేవారు. పొలాలు 
ఖాళీగానున్నాయని పంటలు పండలేదని మినహాయిపు పొందటానికి లంచాలిచ్చేవారు. హుజూరు దేశస్థ ఉద్యోగులు 
కలెక్టరుల కన్ను గప్పి అనేక అక్రమ ఉత్తరువులు జారీ చేయిచేవారు. శిరస్తాదారు న్యాపతి శేషగిరి రావు గుంటూరు లో 
జరిగించిన అక్రమాలు మితిమీరగా కంపెని ప్రభుత్వము వారు గుంటూరు జిల్లాలో సర్‌ వాల్టర్‌ ఇలియటు గారి చేత 
1845 సం. లో విచారణ జరిపించారు. అలాగే రాజమహేంద్రవరం జిల్లాలో 1848 సం. లో విచారణ జరిగించారు. వారి 


రిపోర్టుల వల్ల జిల్లాలో జరిగే అనేక దుర్మార్గాలు బయల్పడినవి. 


మచిలీపట్టణం జిల్లాలో కలెక్టరు గానుండిన పోర్టరు దొర అసమర్థతను అవకాశం తీసుకుని శిరస్తాదారు సుందరగిరి 
రాజారావు గారు జరిగించిన అన్యాయలను సర్‌ వాల్టర్‌ ఇలియట్‌ గారు ఉత్తర సర్కారుల కమీషనరైన ప్పుడు 1849 
సం. లో విచారించి ఆయనమీదను, 114 మంది గుసమాస్తాలపైనను క్రిమినలు కేసులు దాఖలు చేయించారు. దీని 


వివరాలు ఇంకో అధ్యాయంలో వివిరింప బడియున్నవి. 


ఆ కాలం లో ప్రతిఏటా భూమి అమరకము శిస్తుల నిర్ణయము సెటిల్మెంటు జరిగేవి. ప్రతి సంవత్సరము జరిగే జమా 
బందీలో వందలకొలది గ్రామలెక్కలును కలెక్టరు పరిశీలించడం సాధ్యంకాదు గనుక శిరస్తాదారు మొదలైన హుజూరు 
ఉద్యోగులకు ఆపని వప్పగించేవాడు. ఈ సందర్భములలో శిరస్తాదారు హుజూరు ఉద్యోగులు , తాశిబ్దారులు లంచాలు 
వుచ్చుకోడానికనేక అవకాశాలుండేవి. వేపారి పంతుళ్లందరూ ఏక కట్టుగానుండేవారు. కంపెనీ పాలన చివరదాకా ఇలాగే 


జరిగింది. 
రివిన్యూ అమీను, ఠాణేదారు, అమలుదారు లేక తాశిల్దారు అధికారములు- కర్తవ్యములు 


తిమ్మరాజుగారు కలెక్టరు కచేరీలో చేరిన తరువాత ఆకాలంలో కలేక్టరుల క్రింది రివిన్యూ వగైరా శాఖలలోని వివిధ 
ఉద్యోగులు చేరారు. ఏ ఉద్యోగం ఎప్పుడు చేసినదీ వివరాలు తేలియలేదు. వారు చాల కాలం రాజమహేంద్రవరం జిల్లాలో 


SITÄ గ పని చి నట్టున్నూ తరువాత కలెక్టరు క్రింద శిరస్తాదారైనట్లున్నూ ఆధారాలున్నవి. 


కంపెనీ ప్రభుత్వకాలంలో 1794 సం. నుండి జిల్లా కలెక్టరు అధికారానికి లోబడి ప్రతి తాలూకలోను రివిన్యూ అమీను, 
ఠాణేదారు, అమలుదారు లేక తాశిల్దారు అనే హోదాలతో రివిన్యూ ఉద్యోగులు ప్రతి గ్రామ లోనుగల పొలాలను రైతులకు 


అమరకపరచడము,శిస్తులు నిర్ణయించడము, శిస్తుని వసూలు చేయడము మొదలైన పనులు జరిగించేవారు. 


digavalli1943 @ gmail.com 


Page | 34 


వారికింకా చాలా పనులుండేవి. అవి 1802 సం. నుండీ క్రమక్రమంగా పెరిగినవి. వారి అధికారాలు, బాధ్యతలు 


కర్తవ్యాలను గురించి 1840-50 పరిస్థితులను హెన్రీ SOS గారు చక్కగా వివిరించారు. 


ఈ ఉద్యోగులకు పర్మనెంటు సెటిల్మేంటు లేక జమీందారి శిస్తుల శాశ్వత పైసలా చేసిన జిల్లాలలో నెలకు రు. 40 


మొదలు రూ. 200 వరకూ జీతాలుండేవి. తక్కిన జిల్లాలలో నెలకు రూ.100 మొదలు రు. 200 జీతముండేది. 
ఈ ఉద్యోగులు చేయవలసిన పనులు: 


(1) హుజూరు (కలెక్టరు) ఉత్తర్వులకు లోబడి గ్రామాలలోని భూములను అమరక పరచుట. విడుదలలు, సాగుబడి 


వగైరా ఏర్పాటులు చేయుట 

(2) హుజూరు అదికారానికి లోబడి జమాబందీకి అవసరమైన సంజాయిషీ వివరాలు తయారు చేయించుట 
(3) బంజరు భూములలో పశువులను మేపు కున్నందులకు పుల్లరి పన్ను రుసుములు వసూలు చేయుట 
(4) తమ క్రింది ఉద్యోగులు చేసే పొలాల తనిఖీ పైన సర్వేచేయుట(సూపర్‌ విజన్‌) 


(5) గ్రామస్తులు నీరాసలి (నేరుగా) యిచ్చుకునే అర్జీలను హుజూరునించి క్రింది అధికారులకు రిఫరు కాబడినటువంటి 


అర్జీలను విచారించి పరిష్కరించుట. 
జ 
(6) గ్రామ కరణముల Og వగైరా లెక్కలను తనిఖీచేయుట. 
(7) రైతులు శిస్తుల రశీదుల పుస్తకాలు పరిశీలించి గ్రామకరణాలు లెక్కలలో సరిగా వ్రాశారోలేదో సరిచూచుట 


(8) DDD (SyB వ్యాపార వ్యక్తి పన్నులు, సాయరు (ఎగుమతి రవాణా సుంకాలు) అబ్బారి సారాలు కల్లు వగైరా 


నిషా వస్తువులు ఇతర రివిన్యూ ఆదాయ లెక్కలుతయారు చేయించుట. 

(9) నెలసరి లెక్కలు సాలుసరి లెక్కలు జమాబందీ లెక్కలు ఆయానమూనాలలో హుజూరు కచేరీకి పంపుట. 
(10) DOH రివిన్యూ ఆదాయము మొత్తమును ప్రతినెలా SS OS సహా హుజూరు ట్రెజరీ(ఖజనా) కి పంపుట. 
(11) ధర్మతోపులు నాటు వారు పెట్టుకున్న దరఖాస్తులు రిజిస్టరు చేసి కలెక్టరులకు రిటరనులు పంపుట. 

(12) తాలూకా కచేరీ రికార్డులను భద్ర పరచుట, వాని సూపర్‌ విజన్‌ పై తనిఖీ. 

(13) తాలూకా ట్రెజరీ (ఖజానా) లో ప్రతి నెలారంభమున పింఛను పుచ్చుకునేవారిని గమనించుట. 


(14) టీకాల యినస్పెక్టరుల లెక్కలు తనిఖీ చేయుట. 


digavalli1943 @ gmail.com 


Page |35 


(15) సారా బట్టీలు దుకాణములు అబ్కారీ శాసనవిధుల ప్రకారము నిర్వహింపబడుచున్న విషయమై తనిఖీ. 
(16) షరాబు, IP వగైరా ఉద్యోగులివ్వవలసిన సెక్యూరిటి (హామీ) ఆస్తిని పరిశీలించుట. 

(17) సెలవు మంజూరుకు హుజూరు కు దరఖాస్తులను పంపుట. 

(18) చెరువులు, కాలువలు నుండి నీరు సక్రమంగా సరఫరా చేయు విషయమై తనిఖీ. 


(19) గ్రామోద్యోగులు, జిల్లా ఉద్యోగులు దస్తుఫాజులు (Malversation) గూర్చి 1822 సం. 9 వ రెగ్యులేషను క్రింద 


పెట్టిన కేసులను విచారించుట. 

(20) కర్తలు లేనందున సర్కారుకు లాప్పు([2056) అయిన ఇనాములును గూర్చి రిపోర్టులు పంపుట. 
(21) సరి హద్దుల తగాదాలు పరిష్కారించుట. 

(22) తాలకాలో సామాన్యా సంఘటనలను గూర్చి ఇతరవిశేషాలను గూర్చి హుజూరుకు తెలుపుట. 
(23) దేవాదాయాల ద్రవ్య నిధులు (Funds) సక్రమముగా వినియోగమగుటను గూర్చిన తనిఖీ. 


పైన చెప్పిన అమీనులు ఠాణేదార్లు తాశిల్దారులు 1816 సం. రిగ్యులేషన్‌ క్రింద పోలీసు మేజస్టేటు అధికారములు 


కలిగియుండిరి. IEP హెడ్‌ ఆఫ్‌ పోలీసు గానుండెను అందువల్ల రైతుల మీద కేసు పెట్టి బాధించేవారు. 


సముతుదారుల అధికారములు, కర్తవ్యములు 


ప్రతి తాలూకా కొన్ని సముతులగా విభజింపబడెడిది. అందులో ఒక పెద్ద గ్రామముగాని, 24 వరకు గ్రామ ప్రాముఖ్యత 
బట్టి ఒక చిన్నగ్రామము గాని వుండేవి. దాని అధికారి సముతుదారు. అతని జీతము జనసంఖ్యను బట్టి నెలకు 10-14 
రూపాయలు. అతనిక్రింద ఒక గుమాస్తా, ఒక పైగస్త ఓవరసీరు, ఒక మునిషి, ఇద్దరు ముగ్గురు బంట్రోత్తులు 
వుండేవారు. వారి జీతాలు నెలకు రు 7,5, 4 చొప్పున వుండేవి. తాశిల్దారుకు గల పోలీసు అధికారాలు తప్ప మిగిలిన 
అన్ని అధికారాలు సముతుదారు తన సముతు గ్రామాలలో చేలాయించేవాడు. తాశీల్దారు చేయవలసిన కర్తవ్యాలు 
కూడా సముతులో నిర్వహించేవాడు. అతని కచేరి ఆ సముతులోని పెద్ద కస్పాగ్రామములోనుండేది. శిస్తుల నిర్ణయం 
వసూళ్ళు, మొతర్చా, మరమ్మతు, దర్యాప్తులు జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ విషయములలో అతడు నిర్వహించే పనులకు 
సంబంధంచిన సర్క్యలర్లు ఫారములు అతినికిచ్చేవారు. అతడు సాగు తరుణంలోను ఇతరసమయములందు కూడా 


గ్రామాలకు వెళ్లి కరణాల DIPS అజ్మాయిషీ చేయవలసియుండేది. అతడు ధనమార్జించటానికి చాల అవకాశాలుండేవి. 


digavalli1943 @ gmail.com 


Page | 36 


సముతుదారు అధికారాలును ,కర్తవ్యాలును గురించి గుంటూరు కలెక్టరు VO రివిన్యూ బో ర్లువారికి 17 ఆగస్టు 


1847 తేదీన వ్రాసిన రిపోర్టును DES BH గారు గుంటూరు జిల్లా అనే గ్రంధములో ఉదహరించారు. 


మద్రాసు రాజధాని 


మద్రాసు రాజధానిలో అరవ తెలుగు కన్నడ మలయాళం భాషలు మాట్లేడేవారు నివసించే 20 జిల్లాల డేవి. ఒకొక్క 
జిల్లావైశాల్యము దామాషాగా ఏడు వేల చదరపు మైళ్లు జనసంఖ్య దామాషాగా 11 లక్షలుండేది. ప్రతి జిల్లాలో 14 లేక 
16 తాలూకాలుండేవి. ఒకొక్క తాలూకా వైశాల్యము 300 లేక 500 లేక 1000 చదరపు మైళ్లుకూడా వుండేది. ఒకొక్క 
తాలూకాలో 200 లగాయితూ 500 గ్రామాలుండేవి. ఈ గ్రామాలలో 500 మొదలు 2000 పొలాలుండేవి. ఈ 
పొలాలను అమరకం చేసి సిస్తు వసూలు చేసే బాధ్యత రివిన్యూ శాఖలోని ఉద్యోగులది. ప్రతి గ్రామానికి ఒక గ్రామ 
కరణము గ్రామ మునసబు గ్రామ గ్రామ కాపరులుండేవారు. ఈ గ్రామాలు సముతులగా విభజించి సముతు దారుల 
అనే ఉద్యోగులు వారి పైన తాలూకా తాశీబ్దారు ఉండేవాడు. వీరందరి పైన అధికారి జిల్లా కలెక్టరు. కొంతకాలానికి 
సముతుదారు బదులు రివిన్యూ ఇనస్పెక్టర్లను నియమించారు. ఇంగ్లీషు కంపెని పరిపాలన కాలములో భూముల 
అమరకం పద్దతులలో అనేక మార్పులు జరిగినవి. గ్రామపొలాలను రైతులు సాగుచేయుటకు, అమరక పర్చుటకు 
అధికారము పూర్వము గ్రామ పంచాయితీలకుండేది. పండిన పంటలో గ్రామ (ఆయ గాంధ్ర?) భాగము, రాజు భాగము 
పోగా మిగిలినది రైతు లనుభవించేవారు. చాలా కాలము వరకు పండిన పంట అంచనా వేసి విభజించే పద్దతుండేది. 


తరువాత రొక్కపు శిస్తు పద్దతి వచ్చినది. దేశములో జమీందారీ పద్దతి, రైత్వారీ పద్దతి అనే రెండు పద్దతులుండేవి. 


భూమి శిస్తు అనేది పన్నుకాదని అది కట్టు బడి మక్తాయని రాబట్టతగినంతగా రాబట్టగలందులకు సర్కారువారికి 
హక్కు గలదని తలచి నికర పంటలో వీలైనంత హెచ్చు భాగము వసూలు చేయుటయె ఇంగ్లీషు కంపెనీ పరిపాలనలో 
శిస్తునిర్ణయ వసూలు విధానముగానుండేది. ఈ పంట అంచనాలను వేయుటకు అజ్మాయిషి చేయుటకు చాలమంది 
సిబ్బంది అవసరమయ్యేవారు. వీరి లో చాలమంది అవినీతి పరులుగాను లంచగొండులుగాను ఉండేవారు. సర్కారుకు 
చెందవలసిన భాగమును విడదీసిన తరువాత బజారులో విక్రయించేవారు. బజాలులో ధరలు మందముగానుంటే 
పాతర్లు వేశేవారు. కావలి జవానుల ఖర్చులు మొదలైనవాటివల్ల నష్టము కలిగేది. ధాన్యము పాడై నష్టము కలిగేది. 
కంపెని పరిపాలన కాలం లో గుంటూరు జిల్లా పరిస్థితులను అక్కడి అవినీతిని గూర్చి సర్‌ 6 ఇలియట్‌ గారు 
1844-45 సంవత్సరాల మధ్య విచారించి ప్రభుత్వమునకు నివేదిక సమర్పించారు. గోదావరి జిల్లా పరిస్థతిని గూర్చి 
మాంట్లో మరి గారు విచారించి నివేదిక సమర్పించారు. నివేదికలవల్ల ఆకాలమునాటి పరిస్థితులు తెలుస్తున్నవి. 


బందరు జిల్లా కలెక్టరు పోర్టరు దొర గారు బద్దకస్తుడు. ఆయన క్రింద పనిచేసేన శిరస్తాదారు సుందరగిరి రామారావు 


digavalli1943 @ gmail.com 


Page | 37 


అవినీతి పరుడు. ఆ జిల్లా పరిస్థితులను గూర్చి ఉత్తర సర్కారు కమీషనరైన వాల్టర్‌ ఇలియట్‌ గారు 1849 సం లో 
విచారణ చేసి నివేదిక పంపించారు. అటుతరువాత శిరస్తాదారు నియమించిన ఉద్యోగులపైన కొన్ని క్రిమినల్‌ కేసులు 


దాఖలైనవి. 


1830-1835 శిరస్తదారు జయరావు అవినీతి 


1830 సం మార్చి నెల తరువాత రాజమహేంద్రవరం జిల్లాకు ఆంబ్రోస్‌ s) @ó(Ambrose Crawly) గారు కలెక్టరుగా 
వచ్చారు. ఆయన ఆ జిల్లాలోని అమరక విధానములో కొన్ని మార్పులు చేశారు. అప్పట్లో హుజూరు కచేరీలోని 
శిరస్తాదారు, తాలూకా తాశీబ్దారులు మొదలైన ఉద్యోగులలో చాల అవినీతి పరులుగాను లంచగొండీలు గాను 
ఉండేవారు. సర్కారుకు రావలసిన రివిన్యూ శిస్తు దస్తునలిగా రాబట్టక సర్కారు సొమ్మును హరిస్తూ చాలా దర్మార్గాలు 
చేసేవారు. అప్పుడ హుజూరు శిరస్తాదారు గానున్న జయరావు పంతులు గారు మహరాష్ట్ర దేశస్త మాధ్వ వేపారి 
పంతులు . అతడు లంచగొండి. మొగలితుర్రు తాలూకా అమలుదారు లేక తాశిల్దారు పులివెందల చెంచలరావు గారు 
కూడా వేపారి పంతులే. ఆయన కూడా లంచగొండి ఉద్యోగియె. ఆయన శిరస్తాదారు కు సన్నిహితుస్నే హితుడై 
ఉభయలూ లాలూచీ అయి చాల దుర్మారాగాలు చేస్తూ సొమ్ము పంచుకునేవారు. దీనిని గూర్చి బయల్పడగా కలెక్టరు 
జయరావు గారిని 21-03-1834 తేదీన సస్పెండు చేశాడు. చెంచల రావు గారిని 1834 సం. మే నెలలొ జైలులో 
పెట్టారు. దీనిని గూర్చి విచారణ చెయ్యదలచాడు గాని ఇతర పనులవల్ల జాప్యం చేశాడు. చెంచలరావు గారి కేసు 
విచారణ చేయకుండా చాలా కాలం జైలులో వుంచడం బాగాలేదని మద్రాసు రివిన్యూ బోర్డువారు విమర్శించారు. 
అంతట చెంచలరావు గారిని 30-10-1834 తేదినుంచి ఒక బంట్రోత్తు టైనాతీలో custody లో వుంచారు. చెంచలరావు 
గారి కేసులో సర్కారు వారి సొమ్ము హరించిన దానికి కలెక్టరు 12 వేల రూపాయలు జరిమానా విధించారు. అందులో 
రెండువేలు పైచిలుకు రూపాయలు వసూలైనవి. మిగతా మొత్తం రాబట్టే ప్రయత్నం చేయవద్దని బోర్డు వారు ఉత్తరువు 
చేశారు! నగరం ముఠా అమల్దారు కొయ్యముదూరు సుబ్బారావు గారు శిరస్తాదారు జయరావు షరీకుతో పొలాలను 
సాగు చేసే రైతులు చెల్లించవలసి రివిన్యూ శిస్తు మొత్తంలో తగ్గింపు చేసిన సంగతి బయల్పడగా సుబ్బారావు ను 08- 


04-1834 తేదీన డిమ్మిస్‌ చేశారు. 
తిమ్మరాజు గారికి అవినీతి కేసు విచారణకు అదికారము 


క్రాలీ దొర గారు నిర్ణయించిన ఆసరా పద్దతి మార్చి వీసబడి సెటిల్మెంటు చేయవలసి వచ్చినది. జయరావు గారు 
మొగలితుర్రు అమల్దారైన చెంచలరావు తో లాలూచి అయి రైతులు హామి ఇవ్వకుండానే పంట కోసి కుప్పలు వేసి 
తీసుకుపోవడానికి అంగీకరించినట్లు బయల్పడింది. ఇందులో కొంత భాగం శిరస్తాదారుకు ముట్టింది. జయరావు 


పిఠాపురం జమీందారు వకీలు తో షరీకై ఆ జమీందారి కలెక్టరు క్రిందనున్నందువల్ల అందులోని చాల గ్రామాలు 


digavalli1943 @ gmail.com 


Page | 38 


జయరావు బినామీదారుల పేర కౌలుకు పుచ్చుకున్నాడు. ఒక ఎస్టీటును తన మామగారి పేర బినామి విక్రయం 


పొందినట్లు 09-05-1834 తేదీన బయలు పడింది. 


కలెక్టరుగారు తిమ్మరాజుగారిని అవినీతి కేసు విచారణ చేయుటకు వుంచారు. 1834 సం. ఏప్రిల్‌ నెల ప్రారంభంలో 
కలెక్టరు క్రాలి దొర గారు మొగలితుర్రు అమలుదారు కేసు విచారణ చేస్తూ వుండగా కొత్తపల్లి అమలుదారు జొన్నలగడ్డ 
కొండయ్య తన అన్నగారైన మల్లప రాజు గారితో కలిసి ఆ తాలూకాలో చాలా అక్రమాలు జరిగించి సర్కారు సొమ్ము 
హరిస్తున్నట్లు తెలిసి దానిని గూర్చి విచారించి తీర్పుతెప్పించుకోటానికి అప్పట్లో హుజూరు కచేరీలో ఇంగ్లీషు రికార్డు 
కీపరుగా పనిచేస్తున్న దిగవల్లి తిమ్మరాజు పంతులు గారిని దీనిని గురించి preliminary enquiry జరిగించవలసినదని 
ఉత్తర్వు చేసి పంపించారు. అంతట తిమ్మరాజు గారు 1834 సం. ఏప్రిల్‌ 15 వ తేదీన రఘుదేవ పురం వెళ్లారు. 
జొన్నలగడ్డ కొండయ్య అన్నగారైన మల్లపరాజుగారికి సర్కారు ఉద్యోగం ఎమీ లేక పోయినా ఆ తాలూకా లోని అన్ని 
రివిన్యూ వ్యవహారాలులోను అమలుదారు జరుపవలసిన పనులన్నీ తాను జరిగిస్తున్నాడనే సంగతి తెలిసింది. గ్రామ 
రైతుల వల్ల సాగుభూముల పంట అంచనా జాబితాలు అతడే తీసుకుని రైతుల వల్ల 'నివాడా' సన్నదులు పుచ్చుకొని 
అటు తరువాత వారివల్ల కొంత సొమ్ము లంచం గా పుచ్చుకొని అంచనాలు తగ్గించి తాజా అంచనా జాబితాలు తయారు 
చేసి వాటిని బట్టి మళ్లీ IST సన్నదులు కొత్తగా సృష్టించి ఠాణా కచేరీలోను అమలుదారు దస్తాలలో 
పెట్టివేస్తున్నాడని దొంగకాగితాలను బట్టి దంగలఖ్యలు తయారు చేస్తున్నారని విచారణవల్ల తెలిసినది. తిమ్మరాజు 
గారు ఏప్రిల్‌ 15 వ తేదీన గ్రామ మునసబును, మహతాదును, పెత్తనదారు కోనా నాగన్న, రఘుదేవపురం కరణము 
మద్దూరి నరసయ్యను, నజరుడలాయదులను, మల్లపరాజుగారి దగ్గరకు పంపి సర్కారు అంచనా జాబితాలు, లెక్కలు, 
వగైరా ఖరవ్రాలుతో సహా రావలసినదని కబురు పంపగా మల్లపరాజు గారు తన మామగారైన కావలి మూర్తిరాజు గారిని 
తిమ్మరాజుగారి దగ్గరకు పంపి తమ యింటికి దయచేయ వలసినదనిన్నీ అంచనా జాబితాలు నివాడ సన్నదులు 
లెక్కలు వగైరాలు యిస్తాడన్ని చెప్పారు. అంతట తిమ్మరాజుగారు తాలూకా పేష్కారు కోరీ శ్రీనివాసరావు పంతులు 
గారు, మదద్గారు లైన అయిండ్ల రామక్రీష్ణమ్మ పంతులు, పొగాకు వేణునాధం పంతులు WIS కలసి మల్లపరాజు గారి 
మామగారింటికి వెళ్లారు. అక్కడ మునసబు కరణాలు పెత్తనదారుల సమక్షంలో మల్లపరాజు గారు మొదట రైతులవల్ల 
తీసుకున్న అంచనా జాబితాలు, నివాడ సన్నదులు గలదస్తములును తిమ్మరాజుగారు కలెక్టరుగారికి తరఫున 
వప్పగించుకున్నారు. అయితే మల్లపరాజుగారు కొన్ని గ్రామములలోని రైతుల అంచనా జబితాలు VIED) దులు 
దాచివేశారు. శిస్తు వసూలు బాకీ అబుస్టాక్టు SPÖ లెక్కలున్నూ మల్లపరాజుగారికి అమలుదారు కొండయ్యగారు 


వ్రాసిన ఉత్తరములున్నూ కూడా తిమ్మరాజుగారు స్వాధీనంచేసుకున్నారు. 


తిమ్మరాజు గారు చేసిన విచారణ 


digavalli1943 @ gmail.com 


Page | 39 


ఈ దస్త్రములు కాగితాలను స్వాధీనము చేసుకున్నట్టు ఠాణా మదద్గారు లైన వేణునాధం పంతులు, రామక్రిష్టమ్మ 
పంతులు దేవి ప్రసాదు సాక్ష్యం గా ఆ జాబితా పైన సంతాకలు చేశారు. తిమ్మరాజు గారు చేసిన విచారణ రికార్డును 
కలెక్టరుగారికి సమర్పించగా వారు దానిని చిత్తగించి మల్లపరాజు గారిని రాజమండ్రిలో తాము జరిపే విచారణ తేదీన 
హుజూరు కచేరి బంట్రోత్తు నిఘాలో రప్పించి అక్కడ సాక్షులను విచారించారు. అమలుదారు కొండయ్య ఆయన 
అన్నమల్లపరాజుగార్లు చేసిన అక్రమాలను గురించి పెమ్మరాజు చెలమయ్య, అప్పన్న, రాజప్ప మొదట యిచ్చిన 
అర్థీని కలెక్టరు గారు చిత్తగించారు. చేబియ్యం వెంకటశాస్తులు, పెమ్మరాజు కామన్న అంచనాదారుల వాజ్ఞాలములను 
గ్రామస్తుల వాజ్ఞాలములను కలెక్టరు గారు వ్రాసి రికార్డు చేశారు. మొదట తయారు చేసిన అంచనా జాబితాలను 
మల్లపరాజుగారు తీసుకుని వానిని మార్చి కొత్త నివాడ సన్నదులు పుచ్చుకున్న దానిని గురించి కలెక్టరు గారు సాక్ష్యం 


పుచ్చుకున్నారు. 


& Dy Oona S ండయ్య మల్లపరాజు గార్లు జరిగించిన దుర్మార్గాలను విచారించుటలో వారు రు. 1182-1-3 లు ధనం 
వసూలు పరచి హరించినట్లు తేలినది. ఈ మొత్తాలను వారి బంధువుల ద్వారా వసూలు పరచారని తేలినది. 
వీరందరిమీద సర్కారు దస్తు హరింపు కేసును 1822 వ సం. IX రెగ్యులేషన్‌ ప్రకారము పెట్టిన యడల కేసు విచారణ 
చాల ఆలశ్యమం అవుతుందని హరించిన బాపతు సొమ్మును సర్కారుకు జమ కట్టి యడల వారిని వదలి వేసి 

కొ ండయ్య, మల్లపరాజు గార్ల పైన మాత్రము సర్కారు దస్తు హరింపు కేసును పెడితే బాగుంటుదని కలెక్టరు గారు 
నిర్ణయించారు. కొండయ్య గారి పైన రు. 2192-8-6 జరిమానా విధించారు మల్లపరాజు గారి పైన రు. 536లు 


జరిమానావిధించారు. 


కలెక్టరు గారు చేసిన విచారణ వివరములను గూర్చి మద్రాసు రివిన్యూ బోర్డు వారికి వ్రాశారు. కొండయ్య, మల్లపరాజు 
గార్లు కలెక్టరు గారి తీర్పుపైన రివిన్యూ బోర్డుకు అప్పీలు చేశారు అంతేగాక మల్లపరాజు SHES అర్జీని పంపుతూ 
అందులో తనపైన దిగవల్లి తిమ్మరాజుగారు దౌర్జన్యం చేసి తన పెట్టెను పగులకొట్టి షుమారు రు. 6000 విలువగల 
నగలు వగైరాలు అక్రమంగా తీసుకొని పోయినాడని ఫిర్యాదు చేశారు. అంతట ఈ అర్జీనిగురించి తిమ్మరాజుగారి వల్ల 
సంజాయిషీ తీసుకొనవలసినదని బోర్జువారు కలెక్టరుగారును ఆదేశించాగా కలెక్టరు గారు తిమ్మరాజుగారిని సంజాయిషీ 
అడిగారు. అంతట తిమ్మరాజుగారు జరిగిన సంగతులన్నీ కలెక్టరు గారికి వివరిస్తూ 5-12-1834 తేదీన ఒక అర్జీ 
రూపముగా వ్రాసి దాఖలు చేశారు. దానిని కలెక్టరుగారు చదివి తిమ్మరాజుగారిని ప్రశంసించి మల్లపరాజు గారు చేసిన 
ఫిర్యాదు సంగతులన్నీ అబద్దములని కలెక్టరు గారు బోర్డు వారికి గట్టిగా వ్రాశారు. తిమ్మరాజు గారు సాక్షుల 
సమక్షములో జరిగించిన చర్యల అర్జీ అందిన తేదీకే లిఖిత రూపముగా కలెక్టరుగారికి విశదపడియున్నది. ఏదైనా 
అక్రమం జరిగివుంటే మల్లపరాజు గారు మేజిస్టేటు గారికి అప్పుడే తెలుపవలసి యుండెను. కలెక్టరుగారి ఎదుట 


సాక్ష్యమిచ్చినప్పుడు గూడా ఏమీ చెప్పక ఇప్పుడీ అభూత కల్పన చేసినాడని కలెక్టరు గారు వ్రాసినారు. 


digavalli1943 @ gmail.com 


Page | 40 


రివిన్యూ బోర్లు వారు ఆ కాలం లో కలెక్టర్లు చేసే విచారణలను చాలా నిశితంగా విమర్శించేవారు. అందులో ఏ 
చిన్నవిషయము లోనైనా పొరబాటువుంటే కలెక్టర్ల తీర్పు రద్దు చేసేవారు. అనుమానం వున్నా రద్దు చేసేవారు. ఈ 
కేసులో కలెక్టరుగారి విచారణ ను విమర్శించి కొండయ్యగారి బంధువులు గ్రామస్టుల వల్ల వసూలుచేసిన బాపతు 
రొఖము, సరకులు కొండయ్య గారికి చేరినట్లు గా అవన్నీ ఆయన నిమిత్తమే వారు వసూలు చేసినట్లు గాని స్పష్టమైన 
సాక్ష్యము లేదనిన్నీ కలెక్టరుగారి తీర్పుచెల్ల SAD) చెప్పి బోర్లువారు కలెక్టరు గారు విధించిన జరిమానాను రద్దు 


చేశారు! 


కొండయ్య గారు, మల్లపరాజుగారు సర్కారు సొమ్మును హరించిన నేరము చేసినట్లు కలెక్టరుచేసిన నిర్ణయము 
సరిగాలేదని వారు హరించినట్లు చెప్పే పద్దులు చాలా భాగము O'S) So గాక అనేక విధములైన సరుకుల బాపతు 
పద్దులు PAI) SD ప్రతి జిల్లాలోలును ఎట్టి ప్రతిఫలములేకుండా సర్కారు ఉద్యోగులకు సరుకులు HY చేసే 
ఆచారము చిరకాలమునుండి సాగుతూవున్న దనిన్నీ ఈ పద్దులలో చాలా భాగము అటువంటివేఅయి వుండవచ్చునని 
తాము నమ్ము చున్నామని ఈ దురాచారమును తొలగించే చర్యలు కలెక్టరు తీసుకొన వలసియున్న AI బోర్డువారు 
తమ తీర్పులో వ్రాశారు. 1835 సెప్టెంబరు 26 తేదీ నాటికి క్రాలీ దొరగారు బదలీఅయి వెళ్ళిపోయి రాజమహెంద్రవరం 
జిల్లాకు కొత్త కలెక్టరుగారు వచ్చి పనిచేస్తు వున్నారు. అందువల్ల బో ర్జు వారి సూచనలు నిష్పయోజనమైనవి. కొత్త 


కలెక్టరు దీనిని గూర్చి ఏమీ చర్య తీసుకొన లేదు. 
1832-1833 నందన సం గుంటూరు కజవు- రాజమహేంద్రవరం دوه‎ 


గోదావరి జిల్లాను 1858 సంవత్సరం వరకూ రాజమహేంద్రవరం జిల్లా అని వ్యవహరించేవారు. 1828వ సం. నుండి 
1830వ సం. వరకు వర్షములు సరిగా కురవడంలేదు. 1831-32 సం.ములలో అతివృష్టి కలిగి గాలివానవల్ల పంటలు 
పోయినవి. 1832-33 నందన సంవత్సరములో ఘోరమైన Se95 వచ్చినది. అది గుంటూరు ఒంగోలు ప్రాంతములలో 
అతి తీవ్రముగా నుండినది. కృష్ణా జిల్లా-గోదావరి జిల్లాల్లో కూడా ప్రజలు ఆకలి బాధచేత చచ్చి పోతున్నారు. 
గుంటూరునుండి చెన్నపట్నంవరకు బాట అంతా శవములతో నిండిపోయినవి. వేలకొలది ప్రజలు, స్రీ పురుషులు 
పిల్లలు మరణించారు. పట్టణాలలో సంపన్నులు అన్నదానం చేస్తూవున్నా అది చాలలేదు. చెన్న పట్టణంలో అన్నదానం 
చేస్తువున్నారని అక్కడికి పోతూ దారిలో మరణించే వారు. హైదరాబాదు నుంచి వచ్చిన బేరగాండ్రు పిల్లలను కొనేవారు. 


ఈ Sey ను గూర్చిన వివరాలు తూర్పుఇండియా వర్తక కంపెనీ వీరి రికార్డులలోనున్నది. 


1830వ సంవత్సరము నుండీ 1834 సం. వరకూ క్రాలీ దొరగారు రాజమండ్రి జిల్లా కలెక్టరుగానున్నారు. కాకినాడలోని 
సంపన్నులు, దొరలు సహాయంచేయాగా కలెక్టరు గారు రోజుకు 5 వేలమందికిఅన్న దానంచేయించావారు గాని అదీ 


చాలలేదు. చెన్నపట్నం గవర్నమెంటు ప్రధాన కార్యదర్శికి రు. 600 గాని 800 గాని గ్రాంటు చేయమని కలెక్టరు గారు 


13-08-1838 తేదీన వ్రశారు గాని ఆ చిన్న మొత్తాన్ని ఇచ్చేటప్పటికి పుణ్యకాలం మించినది#. 


digavalli1943 @ gmail.com 


Page |41 


#.సి.పి బ్రౌను దొరగారు 21-12-1832 తేదీన గుంటూరు కలెక్టరుగా చార్జి తీసికొని ౩ నెలలుండి అక్కడ కఅవును 
గూర్చి చెన్నపట్నం లో ప్రభుత్వానికి తెలియపరిచినా వారు పట్టించుకోలేదు. “Scarcity” అని వ్రాయక Sead అనే 
పదము ఉపయోగించినందుకు మద్రాసు ప్రభుత్వ కార్యదర్శి ఆయనను మందలించాడు! కంపెని ప్రభుత్వము వారి 


అశ్రద్దవల్ల గుంటూరు కబివులో చాలా జననష్టము కలిగినది. ప్రజల బాధలు విపరీతములైనవి.£ 


1835 సం. నాటికి కూడా జిల్లా లోని ఆర్థిక DI చక్కబడలేదు. 1836-38 సం. లలో వర్షాలు సరిగా కురవలేదు. 1839 
సం. తుఫాను వచ్చి విశాఖ పట్టణమునుండి నరసాపురము వరకూ సముద్రం పొంగి ఉప్పెనవచ్చి కోస్తాను ముంచినది. 
కాకినాడ కోరంగి గ్రామాలలోకి కూడా సముద్రంనీరు వచ్చి పడింది. ఓడలు పడవలు తీరాన్నుంచి 
నాలుగుమైళ్లులోపలికి కొట్టుకుని వచ్చినవి. ఈ సంగతి గోదావరి జిల్లా మాన్యువల్‌ లోను Letters of a Lady from 


Madras during 1836-1839, London1846 అనే గ్రంధములోఉన్నది. 


£చూ. కడప లేఖలు motta. S.V.University 
జి.ఎ. స్మిత్తు దొర కధ 


1837 సం. మునుండి 1843 వరకూ రాజమహెంద్రవరం జిల్లా రివిన్యూ ఆదాయం క్షీణించినది. 1837-1843 మధ్య 
జి.ఎ స్మిత్తు గారు కలెక్టరుగా నున్నాడు. అతడు ఛండశాసనుడు. దేశంలో అతీ వృష్టి కలిగినా అనావృష్టి కలిగినా 
దేశమెంత ఆర్థిక దుస్థితిలో SDAP) IDO వసూలు కఠినంగా నే జరిగించి సమర్ధుడైన కలెక్టరని పేరు పొందాడని Letters 
of a Lady from Madras during 1836-1839, London1846 అనే గ్రంధము రచించిన జిల్లా జడ్డిగారి భార్య ఆయనను 
గూర్చి వ్రాసినది. ఈ స్మిత్తు దొరగారు తన ఉద్యోగమకాలం 20 సం. లలో చాలా కాలము ఈ జిల్లాలోనే గడిపినాడు. 
స్మిత్తు దొర తన క్రింద పనిచేసిన దేశస్థమాధ్వ , కరణ కమ్మ గొల్కొండ వేపారి బ్రాహ్మణ ఉద్యోగులపైన జిల్లా 
పరిపాలనంతా వదిలిపెట్టేవాడు. జిల్లానుంచి రావలసిన రివిన్యూ దస్తు ఏదో విధంగా రాబట్టితే చాలు. హుజూరు కచేరీలో 


ఎన్ని అవకతవకలు జరిగినా సరే. రైతులెంత బాధపడినాసరే. 


స్మిత్తు దొర క్రింద పనిచేసిన శిరస్తాదారులలో గజవిల్లి నరసింగరావు పంతులు గారనే కరణ కమ్మ వేపారి పంతులు గారు 
చాలా మంచివారు. ఆయన ను ప్రజలు గౌరవించేవారు. స్మిత్తు దొర 1843 ఏప్రిల్‌ 23 తేదీన అమలాపురంలో 
జమాబందీ చేస్తువుండగా అమలాపురం గ్రామ మునసబు నకు రాజమండ్రీ జిల్లాకోర్టు జవాను హుసేనుబేగు హాజరు 
సమను పట్టుకువచ్చాడు. అయితే జమాబందీ పూర్తి అయ్యే వరకూ వెళ్లడానికి కలెక్టరు అంగీకరించనందున శిరస్తాదారు 
గారా సమను అమలు జరిగించలేదు. సాహెబుకు కోపంవచ్చింది. శిరస్తాదారు గారింటికెళ్లేటప్పుడు కత్తితో డొక్కలో 
పొడిచాడు. రెండురోజులకాయన చనిపోయాడు. శిరస్తాదారు పదవి ఖాళీలో కొత్త వారిని నియమించక క్రింది ఉద్యోగిని 


ఆక్టింగ్‌ చేయమన్నాడు స్మిత్తు దొర. ఇంతలో ఈ రాజమహేంద్రవరం జిల్లా ఆర్దిక పరిస్థితులు బాగ లేక పోవడము 


digavalli1943 @ gmail.com 


Page | 42 


కలెక్టరు ఎంత. కఠినంగా వసూలు చేయించనా 1837-38 లో 62142002 రూపాయలునుండీ రివిన్యూ ఆదాయము 
17 లక్షలు వరకు పడిపోవడము, 1839 సం. తుఫాను వచ్చి సముద్రం పొంగి భూములు ముంచివేసి పాడిపంటలు 
పోవడము, తరువాత రెండేళ్లు దుస్థితి లో రైతులు బాదపడి భూములు వదిలి పెట్టడంవల్ల రివిన్యూ బోర్డు వారు కళ్లు 
తెరచి జిల్లా పరిస్థితులను గురించి విచారించుటకు సర్‌ హెన్రీ మాంటుగోమరి అనే రివిన్యూబోర్ము దొరగారిని స్పెషల్‌ 
కమీషనర్‌ గా నియమించారు. స్మిత్తు దొర చాల DoS వాడు. తన జిల్లాపరిస్తితులను గురించి విచారించడానికి వచ్చిన 
స్పెషల్‌ కమీషనరుకు సహకరించకి ఆయనతో గ్రామ పరిస్థితులను గురించి విచారించడాని వెళ్లక ఆటంకాలు 
కలిగించడం ప్రారంభించాడు. అంతట 11-08-1843 తేదీన స్మిత్తు దొరను జిల్లానుండి బదలీచేసి కలెక్టుకచేరీ పనులు 
కూడా మాంటుగోమరి గారినే చూడవలసిదని మద్రాసు ప్రభుత్వమువారు ఉత్తర్వులు చేశారు. కొన్ని నెలలాయనాపని 
చూశాడు. తరువాత ప్రెండర్‌ TOTO తాత్కాలింగా కలెక్టరుగా వచ్చారు. 1844-45 సం లో C.J. Bird దొర కలెక్టరుగా 
పనిచేశాడు. తరువాత ప్రెండర్‌ గాస్టు దొరను పర్మనెంటు కలెక్టరుగా నియమించారు. 1844సం లో కంభంనరసింరవు 


గారనే దేశస్ట మాధ్వ వేపాలరీ బ్రాహ్మణని జిల్లా శిరస్తాదారుగా నియమించారు. 


జమాబందీ 


జమాబందీ అనగ శిస్తుల నిర్ణయాలు. Settlement of Assesssment అని బ్రౌణ్య నిఘంటువు సేకరణ. ఇంగ్లీషు కంపెనీ 
పాల్యకాలంలో గ్రామ రైతులవల్ల చెల్లవలసిన Mow నిర్ణయమును జిల్లా కలెక్టరులు వారి శిరస్తాదారుల సహాయంతో 
తాలూకా కచేరీలో గ్రామ కరణాలను సమవేశపరచి లెక్కలను తనిఖీ చేసి ప్రతిసంవత్సరము తుది నిర్ణయము చేస్తూ 
వుండేవారు. గ్రామ రైతుల భూములు అమరక పరచి సాగుబడిని అక్కడక్కడ తనిఖీచేసి పండిన పంటలు అంచనా వేసి 
సర్కారుకు చెల్లిందవలసిన రాజభాగము విడదీసి ..... పడి అమ్మించి శిస్తులు వసూలు చేయించేవాడు. దీనికి ప్రత్యేక 
సిబ్బంది వుండేది. కలెక్టరు కచేరీ ఉద్యోగులను హుజూరు కచేరీ ఉద్యోగులనేవారు. తాలూకాకు అధికారియైన తాశిల్దారు 
క్రింద పనిచేసే ఉద్యోగులుండేవారు. గ్రామ కరణాలు లెక్కలు వ్రాసేవారు. తాలూకా కచేరీ ఉద్యోగులు హుజూరు కచేరి 
ఉద్యోగులు గ్రామాలకు వచ్చినప్పుడు వారికి రైతులు సఫ్లెలు చేసేవారు. పండిన పంటల అంచనాలు ఈతిబాదలవల్ల 
కలిగిన పంటనష్టాలను గూర్చి తాశిల్దారు విచారించి శిస్తును తగ్గించి రెమిషన్‌ సిఫారసు చేస్తే కలెక్టరు తుది 
నిర్ణయంచేసేవాడు. అందువల్ల తాశిల్దారును రైతులు మంచి చేసుకోడానికి ప్రయత్నించి ముడుపులు సమర్పించేవారు. 
పంట తనిఖీ చేయటానికి వచ్చిన ఉద్యోగులకు ముడుపులు చెల్లించేవారు. ప్రతిఏటా తాలూకా కచేరీలో జమాబందీ కి 
వచ్చే గ్రామ కరణాలు రైతులు వగైరాల వసతి కోసం పెళ్లిపందిళ్ల వంటి పందిళ్లు వేసేవారు. కలెక్టరు కొన్ని తాలూకాల 
లెక్కలు తనిఖీ చేయగా హుజూరు శిరస్తాదారు తక్కిన గ్రామ కరణాల లెక్కలు తనిఖీ చేసేవాడు. ఈ లెక్కలను 
పూర్వం మహరాష్ట్ర భాషలో కొన్ని నమూనా Forms లో వ్రాయించేవారు. అప్పట్లో శిరస్తాదారులలో చాలామంది 


మహరాష్ట్ర Ards బ్రాహ్మణులే (మా తాతయ్యగారైన తిమ్మరాజుగారు నియోగి శిరస్తాదారు ఒక్కడే చేరాడు) 


digavalli1943 @ gmail.com 


Page | 3 


100 లేక 200 గ్రామాలకు కలిపి కొన్ని వేల పొలాల లెక్కలుండేవి. అందుకోసం గ్రామ కరణాలు జమాబందీ రోజులలో 
రాత్రింబవళ్లు............... లెక్కలు వ్రాయించటానికి చాలా బాధపడేవారు. జమాబందీలో జరిగిన తనిఖీ లెక్కల రిపోర్టును 
కలెక్టరు మద్రాసులో రివిన్యూ బోర్డుకు పంపాలి. దానికి కూడా నమూనాలో తయారు చెయ్యాలి. కొన్ని వేలమంది 
రైతులు తాలూకా కచేరీ కి వచ్చేవారు. వేరు వేరు చోట్ల వేరు వేరు గ్రామాలలో జమాబందీ జరుగుతూవుండేది. 
ఇన్నిన్ని Na ఇంత తక్కువ వ్యవధిలో ఇంతపెద్ద లేక్కలును తయారు చేయడము చాల కష్టమైన పని. జమాబందీ 
జరిగిన రెండుమూడు నెలలకు రెవిన్యూ బోర్డుకు లెక్కలు పంపేవారు. ఈ లెక్కలను తాశీబ్దారు హుజూరు కచేరీకి 
పంపగా వారు రివిన్యూ బో GI పంపేవారు. ఈ లెక్కల నమూనాలలో 1200 columns వుండేవి. ఇలాంటి లెక్కల 
ప్రతులు రెండు రెవిన్యూబోర్డుకు పంపాలి. ఒకటి మహరాష్ట్ర భాషలోను ఇంకోటి ఇంగ్లీషులోను తయారు చేసేవారు. దీనికి 
రెండు నెలలు పట్టేది. సాధరణంగా కలెక్టరు రెమిషన్‌ ఇచ్చేవాడు కాదు. పూర్వపు సంవత్సరాల శిస్తు బకాయిలు 
పెరుగుతూవుండేవి. పొలాలు సాగులేనివి బంజరు గావుండిపోయినవి ..... చూపేవారు. వాటిపై శిస్తులు రైతులకు బుణ 


భారంగా వుండేది. రైతు శిస్తు చెల్లించే HAH లేనప్పుడే శిస్తును మాఫీ చేసేవారు. 


1835 సంవత్సరం లో కాకినాడలో గ్రాంటు దొరగారు కలెక్టరుగానుండగా మే నెలలో జిరిగిన జమాబందీని గూర్చి 
కుందూరి దాసన్నకవి వర్ణిస్తూ జమాబందీ దండకమును రచించారు. ఆ దండకము 1897 సం. దాసు శ్రీరాములు గారి 
రికార్డులో నుండగా వారి కుమారుడైన దాసు కేశవరావుగారు ఈ దండకమును వాణీ ప్రెస్సులో అచ్చువేయించారు. 
1974 సం. లో నేను పునముద్రణ చేయించాను. తెనాలి గ్రామోద్యోగ సంఘము వారు అచ్చు వెయించారు. ఈ దండకం 
చరిత్రాంశాలను గూర్చి 1-12-1984 తేదీన రాజమహేంద్రవరం లోని సమాలోచన పత్రిక లో నేను వ్యాసం వ్రాసి 
ప్రకటించాను. 1835 సం. లో మా తాతయ్యగారైన తిమ్మరాజు పంతులుగారు కాకినాడ కలెక్టరు కచేరీలో ఇంగ్లీషు రికార్డు 
కీపరుగానుండేవారు. ఆయనను అప్పుడప్పుడు duties మీద పంపేవారు. 1834సం. లో కొత్తపల్లి అమలుదారు లేక 
PIP జొన్నలగడ్డ కొండయ్య గారు, ఆయన సోదరుడు మల్లపరాజు గార్ల అవినీతి పరులై అక్రమాలు చేసినదానిని 


గూర్చి విచారించడానికి తిమ్మరాజుగారిని పంపించారు. ఆయన రిపోర్టు హైదరాబాదు ఆర్కెస్‌ లో ఉన్నది. 


1835 సం. మే నెలలో గ్రాంటు దొర గారు కాకినాడలో జమాబందీ జరిపించిన వర్ణన పిఠాపురం ఎస్టేటు లోని గ్రామాల 
జమాబందీ దండకంలో వివరించివున్నది. అప్పట్లో శిరస్తాదారైన న్యాపతి శేషగిరిరావు గారు గుంటూరులోను తరువాత 
అక్కడనే ఉద్యోగం చేసినందువల్ల కాకీనాడలో లో తాత్కాలికంగా జమాబందీ కాలం లో శ్రీనివాసయ్య, జిడ్డు లక్ష్మయ్య 
వెంకటానంద రాయడు అనే వారు శిరస్తాదారు స్థానే జమాబందీ పనులు నిర్వహిస్తున్నారు. పిఠాపురం జమీందారీ 
అప్పట్లో Court of Wards క్రిందవుండగా ఆ గ్రామాల జమాబందీ కాకినాడ తాలూకా కచేరీలో జరిగింది. ఆ జమాబందీ 
చిత్రవిచిత్ర వృత్తాంతాలు కవివర్ణించాడు. జమాబందీ అంతమునాటికి పెద్దాపురం లో నాలుగు ore జమాబందీ 
మిగిలిపోయింది. అప్పట్లో ముంగనూరి లక్ష్మీనరసింహంగారనే GI మాధ్వ పంతులుగారు శిరస్తాదారుగా వచ్చి ఈ 


పెద్దాపురం ఠాణాల కరణాల లెక్కలు విచారించుటకు రావలసినదని జిడ్డులక్ష్మ య్యగారికి తాకీదు పంపగా 


digavalli1943 @ gmail.com 


Page |44 


లక్ష్మయ్యగారు పెద్దాపురం తాలూకా కచేరికి వెళ్లారు. అక్కడ జమాబందీ జరిగింది. బహుశా జిడ్డు లక్ష్మయ్య గారు హెడ్‌ 
గుమాస్తా అయ్యుంటారు. జిడ్డు OLA గారు వెలనాటి PAS. కలెక్టరు కచేరీలో శిరస్తాదారు పని నిర్వహిస్తూవున్న 


శ్రీనివాసయ్య ...చేసే, వెంకటానంద రాయ, నీలాద్రిరాయడు గారు و‎ మాథ్వ పంతుళ్లే. 


కొత్తగా నియమింప బడిన ముంగమూరు లక్ష్మీ నరసింహము గారు చాలాకాలంనుండీ కంపెనీ ఉద్యోగంచేస్తూవుండిన 
అనుభవజ్ఞుడైన దేశస్థ మాధ్వ పంతులు. ఆయనను గూర్చి డా. DSO బర్లు గుంటూరు డిస్టిక్టు అనే గ్రంధంలో 
వ్రాసియున్నాడు. పెద్దాపురం ఠాణాలాకు సంబంధించిన జమా బందీకీ ఆయన వచ్చినప్పుడు జమాబందీ లెక్కలు 
నమూనాలలో వ్రాయించడానికి కరణాల లెక్కలను అనుభవజ్ఞుని చేత వ్రాయించేవారు. ఆయనకు ముడుపు చెల్లించని 
వారు ఎంత జాగ్రత్తగా వ్రాసినను హుజూరు కచేరి ఉద్యోగి అది బాగాలేదని త్రిప్పి వ్రాయించేవారు. గ్రామానికి నాలుగైదు 
రూపాయలని నిర్ణయించి లెక్కలు వ్రాయించేవారు. ముంగమూరి లక్ష్మీనరసింహం గారు జమాబందీ లేక్కల తనిఖీ 
చేసిన తర్వాత రైతులకు పట్టాలు వ్రాయించి యిచ్చేవారు. జమాబందీ రోజులలో జరిగిన చిత్రవిచిత్ర ఖబుర్లు 
చెప్పుకుంటూ వెళ్లేవారు. జమా బందీ దండకములో ఆకాలమునాటి జమా బందీ పద్ధతులు అందులోని తికమకలు 
చక్కగా వర్ణింపబడినవి. DHA) కవి కూడా ఒక కరణమైనందువల్ల ఆయనకు దానిలోని లోదుపాదులు పూర్తిగా 


తెలుసును. 


మాంటోమరి రిపోర్లు 
n ల 


రాజమహేంద్రవరం జిల్లా ఆర్దిక పరిస్థితులు విచారించి రివిన్యూ పడి పోవడానికి కారణాలు నిర్ణయించడానికి హెన్రీ 
మాట్లోమరి(సర్‌) గారిని నియమించారు. స్మిత్తుగారాయన తోసహకరించక విచారణకు ఆటంకాలు కూడా కలిగించాడు. 
అంతట స్మిత్తు దొరను బదలీ చేసి మాంట్లోమరిగారినే కలెక్టరు పని కూడా చూడమన్నారు. ఆయనవిచారణ చేసి 18- 


03-1844 తేదీన తమరిపోర్టను ప్రభుత్వానికి సమర్పించారు. 


అతి వృష్టి అనా వృష్టి సంగతి వివరించటమేగాక జిల్లా పరిపాలనలోని లోటుపాట్లు కూడా ఆయన వివరించారు. 
హుజుూరు కచేరీలోను తాలూకా లలోనున్న దేశస్థ మాధ్వ యుద్యోగులలో అవినీతి, కుట్రలు జిల్లాలో వసూలైన సొమ్ము 
యావత్తు ఖజానాకు పంపక “గ్రామ ఖర్చు” లనే పేరుతో నూటికి 91/96 వంతులు మినహాయించి దానిని లంచాలు 
వగైరాల క్రింద ఖర్చు పెడుతూవుండడము, జమీందారులు భోగలాలసులై దుబారా చేస్తూ తమ ఎస్టీటులను సరిగా 
మేనేజిమెంటు చేయక దివానులపై న ఆధార పడడము, శిస్తువసూళ్లు లో ఒక పద్దతి అంటూ లేక పోవడము అతి వృష్టి 
అనావృష్టిలోకూడా రైతుల పంటల ను లాగి కొని పూర్తి శిస్తు వసూలు చేయడము రైతులు దిక్కు లేక భుములు 


వదులు కొని పోవడము జిల్లాలో పల్లంసాగుకు సరియైన నీటి వనరులు లేక పోవడము, మైనరు ఇరిగేషను వర్కు 


digavalli1943 @ gmail.com 


Page | 45 


మరమ్మతు చేయక పోవడము మరమ్మతుల కోసము మంజూరు చేసిన సొమ్ము సక్రమంగా వినియోగించక పోవడము 
మొదలైన లోపాలన్నిటి నీ మాంట్లోమరి గారు తమ నివేదిక లో వివరించారు. 


మాంట్లోమరి గారు తంజావూరు లో పనిచేసి యుండి కావేరీ నదిపైన కొల్లడము ఆనకట్ట కట్టి నందువల్ల అక్కడ పల్లం 
వ్యవసాయానికి కలిగిన లాభమును చూచిందువల్ల గోదావరీ మహానదీ జలాలు ఇలాగ వృధా గా సముద్రానికి 
పోతూవుంటే వాటికి అడ్డుకట్ట కట్టి సాగుకు వినియోగిస్తే వచ్చే లాభములను ఉగ్గడించి దీని సంగతి కొంత కాలంనుంచి 
అలోచనలో వున్నప్పటికీ త్వరగా నిర్వహించక పోవడము బాగాలేదని గట్టి గా వ్రాశారు. ఆయన సమర్పించిన నివేదికు 
రివిన్యూ బోర్డు వారు 1845 ఏప్రయల్‌ నెలలో పరిశీలించి ఆయన గారి అభిప్రాయముల తో ఏకీభవించి ప్రభుత్వానికి 


పంపించారు 


పిఠాపురం జమీందారీ 





రాజా గంగాధర రామారావు (1844-1890) 
(రాజాగారు మైనురుగానుండిన కాలంలో రాజమహేంద్రవరం జిల్లా కు హుజూరు శిరస్తాదారుగా నుండిన తిమ్మరాజు పంతులు గారే పిఠాపురం 


సంస్థానానికి Court of Wards Manager ) 


పూర్వం పిఠాపురం జమీందారుగారైన రావు వేంకట నీలాద్రిరావు గారు 1828 సం. లో చనిపోగా కుమారుడు రావు 
సూర్యారు గారి మైనారిటీ కాలోంలో ఎస్టేటు ను Court of Wards క్రింద వుంచి రాజమహేంద్రవరం కలెక్టరు 
మానేజిమెంటు క్రింద వుంచారు. ఆయనకు 15-09-1841 సం. లో మైనారటీ తీరినాక కలెక్టరు స్మిత్తు గారు ఎస్టేటును 


ఆయనకు స్వాధీన పరచక ఆయన మైనారిటీలో ఆయన మామగారు, బావగారు చాలా ఖర్చులు చేశారనీ పెష్కశు బాకీ 


digavallil 943 @ gmail.com 


Page | 46 


SDS) GD) ప్రభుత్వానికి రు. 98691 బాకీవున్నదని పేచీలు పెట్టి ఎస్టేటును స్వాధీన పరచలేదు. 1841 నుండి 
సాలుకు లక్ష రూపాయలు చొప్పున ఎస్టేటు ఆదాయంలో మిగులుతూవున్నప్పటికీ దానిని పేష్కషు క్రింద జమ 
కట్టలేదు. ఈ అన్యాయమును గూర్చి జమీందారు గారు మొరపెట్టుకోగా రివిన్యూ బోర్టువారు దీనిని గూర్చి కూడా 
మాంట్లోమరి గారినే విచారిచమన్నారు. అంతట సాలుకు లక్ష రూపాయల ఆదాయంరాగల ఏడు ముఠాలు మాత్రం 
మినహాయించి (మునికొడవలి, కొవ్వూరు, పెనుగొండ, భీమునిపల్లి, పోడూరు మరి రెండు ముఠాలు) మిగతా 
సంస్థానమును వెంటనే జమీదారు కు స్వాధీన పరచవలసిదని మాంట్లోమరి గారు సిఫారసు చేశారు. ఆ ఏడు 
ముఠాలను తిరిగి యిప్పించమని రాజాగారు అర్జీలు పంపుతూవున్నప్పటికీ కంపెనీ ప్రభుత్వం వారు వాటిని తిరిగి 
ఇవ్వలేదు. ఇంతలో సూర్యారావు గారు 27-11-1850 వ తేదిన దివంగతులైనారు. అప్పటికాయన పెద్ద కుమారుడు 
మైనరైనందున మళ్లీ ఎస్టేటు Court of Wards క్రింద వుంచారు. కలెక్టరు ప్రెండర్‌ గాస్టు గారు ఎస్టేటును స్వాధీన 
పరుచుకొన్నారు . మా పితామహులైన తిమ్మరాజుగారిని నెలకు రు 250 లు జీతంపైన Court of Wards Manager 


గా నియమించారు. 
ఆనకట్టకు పూర్వపు కాలువలు 


1848-1852 సం. లకు మధ్య గోదావరికి ఆనకట్ట నిర్మించడానికి పూర్వము గోదావరి డెల్టా లో కొన్ని 
కాలువలుండేవి గాని అవి నదీగర్భమట్టానికి 12-15 అడుగుల లోతుగా నుండినందువల్ల వర్షాలు బాగా కురిసి నదిలో 
నీరు పుష్కలంగా నున్నప్పుడు తప్ప ఆ కాలువలలో కి నీరు ఎక్కేది కాదు. అందువల్ల సంవత్సరం లో 50 
రో జులకన్న నీటిసాగుకుపయోగపడేవి కావు. తూర్పు వైపున తుల్య భాగం బొ ప్పెల్లటేకి, మునకపల్లి కాలువలుండేవి. 
డెల్టా మధ్యభాగంలో నీటి వనరుల సౌకర్యము లేవు. పడమర అప్పారావు కాలువ కుయ్యేరు లో పడేది. ఇది 
రాజమండ్రీకి దిగువ కొన్ని మైళ్లు నుంచి వచ్చినది. 


ఉసులూరు మర్రి కాలువ గోస్తనీ నది కి వనరు. భూపయ్య కాలువ డెల్టాకు 20 మైళ్ల దిగువ కాకరపర్రు నుండి పోయేవి. 
పేముల కాలువ ముఖాలలో చాల ముఖ్యమైనది. ఖండవల్లి, సిద్దాంతము, ఆచంటల దగ్గరనున్నవి. తరువాత ఆనకట్ట 
కట్టినప్పుడు వెంటనే లాభం పొందినవి తూర్పున తుల్యభాగ దాని శాఖలు, పడమర అప్పారావు కాలువ ద్వారా 
కుయ్యేరు మాత్రమే. అందువల్ల ఆనకట్ట సాధ్యమైనంత విశాల దేశానికుపయోగ పడాలంటే పాతకాలువలను లోతు చేసి 
కొత్త కాలువలు త్రవ్వాలి. సామర్లకోట కాలువ, కాకినాడ కాలువ, రామచంద్రపురం కాలువ, కోరంగి కాలువ నదియొడ్డు 
కాలువ, కోటిపల్లి కాలువ అనేవి తవ్వడానికిదేకారణం. ఈ పధకమును ఆనకట్ట నిర్మించిన కాటన్‌ గారే తయారు 


చేశారు. See Chapter III. Godavari District Manual(irrigation Department) 


గోదావరి ఆనకట్ట నిర్మాణము 


digavalli1943 @ gmail.com 


Page |47 





< = Tu PAT 


ఆర్థర్‌ థామస్‌ కాటన్‌ (1803-1899) 


మాంట్లోమరి గారి సూచనలను పురస్కరించుకుని గోదావరీ ఆనకట్ట నిర్మాణాన్ని గూర్చి పరిశీలించి పధకమును 
తయారు చేయడానికి కొల్లడము ఆనకట్ట నిర్మించిన కెప్టెను ఆర్థరు కాటన్‌ గారిని 1845 సం. లో రాజమండ్రికి 
ఇంజనీరుగ బదిలీ చేశారు. అంతట కాటన్‌ గారు పరిస్థితులను పరిశీలనచేసి ధవిళేశ్వరం దగ్గర ఆనకట్ట 
నిర్మాణంచేయడానికి పధకము తయారు చేసి ప్రభుత్వానికి పంపగా గవర్నరుగారు 1846 సెప్టెంబరులో సీమలోని 
కంపెనీ డైరెక్టర్లకు దానిని సిఫారసు చేశారు. కొద్ది నెలలో అనుమతి వచ్చినది. 1847 ఏప్రియలులో పని ప్రారంభమైనది. 


ధవిళేశ్వరం, పిఠాపురం జమీందారీలో చేరిన గ్రామం. అది గొప్ప వైష్ణవ క్షేత్రం. అక్కడ గోదావరి 4 మైళ్ల వెడల్పు. అయితే 
అందులో మూడవ వంతు చిరకాలం క్రిందనే ఏర్పడిన ఎత్తయిన లంకలున్నవి. గోదావరి రెండు పాయలై గౌతమి వశిష్ట 
నదులు వల్ల డెల్టా ఏర్పడినది. దగ్గర లోనే రాయి సున్నము కొండల లో దొరుకుతుంది. అందువల్లనే కాటను దొరగారు 
ఆనకట్ట నక్కడ కట్టెందుకు పధకంవేశారు. అప్పటి పిఠాపురం జమీందారు రావు సూర్యా రావు గారు ఈ ఆనకట్ట 
నిర్మాణానికి కావలసిన సహాయమంతా చేయడానికి పూనుకున్నారు. ఆనకట్ట నిర్మించడానికి సిబ్బందికి కావలసిన 
ఇళ్లు షెడ్లు కచ్చేరీలు వగైరా నిర్మాణాలకు స్థలములిచ్చారు. ఇంజినీరులకు ఉద్యోగులకు కావలసిన సౌకర్యాలన్నీ 


కలిగిస్తామన్నారు. 
హుజూరు కచేరి ఆనకట్ట విభాగము- ఆనకట్ట సబుకలెక్టరు కచేరి కార్యాలయము 


ఆనకట్ట నిర్మాణానికి ముందు చేయవలసిన పనులెన్నోవున్నవి. అందుకోసం జిల్లా కలెక్టరు కచేరీలో ఒక క్రొత్త 
విభాగమునే నెలకొల్పి నాయబు శిరస్తాదారు క్రింద అకౌంటెంట్లు, గుమాస్తాలు వగైరా సిబ్బందిని నియమించాడు. 
ఇంజనీరు గారు గవర్నమెంటు కు పంపిచేప్లానులు, ఎస్టిమేట్లు రిపోర్టులతో పాటు కలెక్టరు కచేరీనుండి కూడా అనేక 
వివరాలు రివిన్యూ బోర్టుకు పంపవలసి వచ్చేది. భూముల వివరాలు ఆయకట్టు పంటలు వగైరాలు ఆనకట్టవల్ల రాగల 


ఆదాయము వగైరాల అంచనాలు తయారు చేసేనారు. ఆసమయంలో తిమ్మరాజు గారీ క్రొత్త విభాంలో తాత్కాలిక 


నాయబు శిరస్తాదారుగానో అకౌంటుటెంటుగానో వుడి వుంటారుశో ఆనకట్ట నిర్మాణానికి ముందు జిల్లా కలెక్టరు కచేరీలో 


digavallil 943 @ gmail.com 


Page | 8 


ని సామాన్య వ్యవహారాలు జరపడమే గాక ఆనకట్ట వ్యవహారాలు చాలా వుంటాయి గనుక కలెక్టరు గారి అధికారాలతో 
ఆయన క్రింద శిరస్తాదారును గుమాస్తాలను యేర్పాటుచేయడంలో ఆ కచేరీకి తిమ్మరాజు గారి నే తాత్కాలిక శిరస్తాదారు 
గాని యమించారు. ఆకచేరీ కొన్నాళ్లు రాజమండ్రీలోను కొన్నాళ్లు ధవిళేస్వరం లోను పనిచేసినది. సబు కలెక్టరు Henry 


Forbes హెన్రి Soo, అనే దొర. 


అంతట ఆనకట్టకు కావలసిన రాయి, క్వారీ చేయించడము, సున్నము వగైరాలు ఆడించడము. తాపీ పనికి, కమ్మరం 
పనికి, వడ్రంగం OIS మేస్త్రీలను నియమించడము, కూలి జనాన్ని తెప్పించడము మొదైన పనులను గురించి 
తాకీదులు జారీచేశారు. రాయి క్వారీ చేయించి తెప్పించ డానికి ఒక చిన్న ట్రామును వేయించారు ట్రక్కులు 
తెప్పించారు. ఇనుప సామానులు చేయడానికొక కమ్మర ఖార్కానా వర్కు షాపు నిర్మించారు ఆనకట్ట స్పెషల్‌ ఇంజనీరు 
కాటన్‌ దొరగారు సైనిక శాఖలో కెప్తాను హోదాగల వారు. ఆయన సైనిక శాఖలో ఇంజనీరింగు విభాగానికి సంబంధించిన 
PA అండ్‌ మైనర్సు అనే దళము వారిని తెచ్చి ధవిళేశ్వరంలో మకాము చేయించి పనులు చేయించారు. 
కాటనుగారు బొమ్మూరు కొండమీద బంగాళాలో వుండేవారు. ఆనకట్ట పని 1847 సం. ఏప్రియల్‌ నెలనుంచి 
ప్రారంభమైనది. ఆ నిర్మాణం జరగుతూ వున్నది. బాగా పని జరుగుతున్న సమయంలో 500 మంది కమ్మరులు 500 


మంది వడ్రంగులు 500 మంది తాపీపనివారు ఎడెనిమివేల మంది కూలీ వాండ్రు పనిచేసేవారు. 


ఈ పని వాళ్లను కూలి జానాన్ని తెప్పించండలో EIPÄS తాకీదులు పంపించి పని ఆలస్యం కాకుండా సరఫరా 
కావాలని ఆజ్ఞాపించారు. ఆలస్యం అయితే తాశీల్దారులకు జరిమానాలు బ్లాకుమార్కులు పడేవి. ఆనకట్ట నిర్మాణం 
అవుతూన్న సమయంలో ఆక్కడ ఒక చిన్న పట్టణమే తయారైనది. పనిచేసేవారికి భోజనాలకు వసతికి ఏర్పాట్లు వారికి 
కావలసిన సౌకర్యాలకు ఏర్పాట్లుగాక శాంతి భద్రతలకు పోలీసు స్టేషన్‌ నేరాలు చేసిన వారిని విచారించి శిక్షించడానికి 
మేజస్ట్రేటు కచేరీ ఏర్పటైనవి. ఈ వ్యవహారాలన్నటిపైన సబుకలెక్టరు అధికారియైనందువల్ల ఆయన కచేరీ చాల కట్టు 


దిట్టంగా పనిచేసేది. సబుకలెక్టరు గారు ఎప్పటికప్పు అర్జంటు ఉత్తరువులు జారీ చేసేవారు. 


# 1849 సం మే నెలనాటికి తిమ్మరాజు గారు హుజూరు హెడ్‌ క్యాష్‌ కీపరు గా కాకినాడ కలెక్టరు కచేరీలో ఉద్యోగి అని 


హైదరాబాదు లోA.P. Archives record వల్ల తెలుస్తూ వున్నది 
ఆనకట్ట పని- సబుకలెక్టరు చర్య 
° టె 


1848 సం. ఏప్రియల్‌ నెల నాటికి ఆనకట్టలో రెండు భాగాలు 9 అడుగుల ఎత్తుకు లేచి యున్నవి. సామర్లకోట కాల్వకు 


బిక్కవోలుకు కాపవరమునకు నీరు వదలడంతో జిల్ల అంతా మారుమగింది. 


digavalli1943 @ gmail.com 


Page | 49 


ఇంతలో మె నెలలో కాటన్‌ గారికి జబ్బు చేయగా ఆయన రెండు సంవత్సరాలు సెలవుపైన సీమకు వెళ్లారు. ఆయన 


చేతిక్రింద తర్పీదైన కెప్టెన్‌ ఆర్‌ (Orr) దొరగారు అతి సమర్దతతో ఆనకట్ట నిర్మాణం జరిగించ సాగినారు. వేణ్ణం వీరన్న 


గారనే శిష్టు కరణం కులస్టుడు ఈ దొరల దగ్గర SÖI ఆనకట్ట పనులను అతి SOS నిర్వహించాడు @ 


1849 సం. నాటికి ఆనకట్ట వియుశ్వరం పాయ కూడా 9 అడుగులు లేచింది. 1849-50 సంవత్సరములో గోదావరికి 
గొప్ప వరదలు వచ్చాయి. 1850 జూన్‌ నెలలో కాటన్‌ దొరగారు సెలవునించి తిరిగి వచ్చారు. అప్పటికి మూడవ 


పాయపూర్తి యైనది. ర్యాలిపాయ మిగిలినది. 


ఆనకట్ట సబుకలెక్టరు చాలా చరురకైనవాడు, ఛండశాసనుడు. అతడు చాలా కష్టపడి పనిచేయడమేగాక తనకచేరీలో ని 
వారి నందరిచేతను కష్టపడి పనిచేయించేవాడు. జిల్లాలోని తాశీల్దారు వగైరాలకు ఆనకట్టకు కావలసిన కూలీలు సప్లయి 


వగైరా పనులన్నీ చురుకుగా సక్రమంగా జరగవలెనని లేక పోతే కఠిన చర్యలు తీసుకంటానని తకీదుల జారీ చేశాడు. 


ఆసమయంలో రోజుకు ఏడు వేలు మొదలు పది వేలమంది కూలీజనం కావలసివచ్చేవారు. ప్రతి గ్రామం నుండీ 
గ్రామమునసబు కొంతమంది కూలీలను పోగు చేయాలి. లేకపోతే అతనిని పనిలోనుండి తీసివేసేవారు. శిక్షలు 
విధించేవారు. ఈ కూలి జనాన్ని పోగు చేసి పంపడం వగైరా పనుల తాశీబ్దారు, శిరస్తాదారు అప్రమత్తతతో జరింగించాలి 
లేకపోతే వారినీ సస్పెండు చేయ్యడంగాని, బర్తరఫ్‌ చేయడంగాని జుల్మానాను విధించడంగాని చేసేవారు. కూలి జనానికి 
అదికారుల ఇవ్వ నిర్ణయించిన కూలి చాలా తక్కువగానుండేది. ఆనాలుగు డబ్బులు కూడా కూలి వాళ్ల చేతుల్లోపడేవి 
కావు. మధ్యవాళ్లు కమీషన్లు కొట్టెవారు. కూలి వాళ్లు రావడానికి ఇష్టపడకపోతే బలవంతంచేసేవారు. పారిపోతే 
పట్టుకొని శిక్షించి పని చేయించేవారు. అక్కడ ఒక మేజిస్టేటును పోలీసు సిబ్బందిని నిఘావుంచారు. ఈ కూలి జనానికి 
కడుపునిండా తిండి వుండేది కాదు. వాళ్లకు భోజనాలు పెట్టించటానికని చుట్టుపక్కల ఊళ్లలో చందాలు వసూలు 
చేసేవారు. ఇలాగా బలవంతం చేసి పట్టితెచ్చి వెట్టి చాకిరీ చేయించిన కూలీవాళ్లే తప్ప తమంత తాముగా వచ్చిన కూలి 


వాళ్లు లేనేలేరని గంజాం జిల్లా కలెక్టరుగాను గవర్నరు ఎజంటు గాను పని చేసిన స్మాలెట్టు గారు తమ పుస్తకం లో 


వ్రాసి 1858 సం. లో ప్రకటించారుక ( Š Madras and its civil administration) 


ఆనకట్ట పనులలో ఏమాత్రం ఆలస్యం జరిగినా లోపం జరిగినా సబుకలెక్టరు సహించేవాడు కాదు. కూలీలను పోగు 
చేయించడంలోను వారి చేత పని చేయించడములోను స్మాలెట్టు గారు వర్ణించిన క్రూర విధానములన్నిటినీ సబ్‌ కలెక్టరు 
గారు అమలు జరిపించేవారు. తప్పు చేసిన ఉద్యోగులు మొదలైన వారిని సస్పెండు చేసి జుల్మానా లు వేసి కఠినంగా 
శిక్షించేవాడు. Seo, దొరగారు 08-06-1850 తేదీ వరకు Hen కలెక్టరుగా వున్నాడు. తరువాత వేరే పనిమీద 


వెళ్లాడు. 


digavalli1943 @ gmail.com 


Page | 50 


ఆ సందర్భములో ఒక మారు ఆనకట్ట పనిలో ఏదోలోపం జరుగ గా సబ్‌ కలెక్టరు గారందరిని కఠినంగా శిక్షించటమేగాక 
తన శిరస్తాదారు తిమ్మరాజు గారికి కూడా ఒక అణా జుల్మానా విధించాడు. ఇందులో తాము చేసిన లోపమేమీ లేదని 


ఇది అన్యాయమని తిమ్మరాజుగారు జిల్లా కలెక్టరుపై అధికారిగా 1849 సం. లో నియమింపబడిన ఉత్తర సర్కారుల 


కమీషనర్‌ సర్‌ వాల్టర్‌ ఇలియట్‌ దొరగారి దగ్గర అపీలు దాఖలు చేశారు.€ 


@ ఈ వేణ్ణం వీరన్న గారికి ప్రభుత్వంవారు 1860 ఏప్రియల్‌ నెలలో బిరుదునిచ్చారు 
$ కృష్ణానదీ ఆనకట్ట నిర్మాణంలో కూడా వెట్టి చాకిరీ చేయించే వారు అని ఆ జిల్లా మ్యాన్యువల్‌ లో నున్నది 


€ హైదాబాదు లోని ఆంధ్రప్రదేశ ప్రభుత్వ ప్రాచీన పత్ర కార్యాలయం (Archives) లోని పాత కవితెలలొ 1849 సం. మే 


నెలనుండి సస్పెషన్లు డిస్మిస్సులు జరిమానాలు వగైరా శిక్షలు పొందిన ఉదో గుల జాబితాను రాజమహెంద్రవరం 


కలెక్టరు , ఉత్తర సర్కారు కమీషనర్‌ రద్దుకు పంపుతూ వ్రాసిన లేఖలు కనబడినవి. 
దిగవల్లి రాజన్నగారి కథ 


దిగవల్లి రాజన్నగారు తిమ్మరాజుగారి తమ్ముడు. తిమ్మరాజు గారు ఆయనను స్వగ్రామమునుండి తీసుకువచ్చి విద్య 
చెప్పించి వివాహంచేశారు. 1828 సం. మార్చి నెలలో కలెక్టరు గారికి చెప్పి కాకినాడ తాలూకా పేష్కరు ఉద్యోగము 
ఇప్పించారు. 1834 సం. వరకూ రాజన్నగారు తిమ్మరాజుగారింట్లోనే వున్నారు తరువాత వేరింటి కాపురము పెట్టారు 
ఆయన ఉద్యోగరీత్యా తుని వగైరా గ్రామములలో పనిచేశారు. తిమ్మరాజుగారి పిత్రార్జితంగా సంపాదించిన ఆస్తిలో తమకు 


కూడా భాగం ఇవ్వవలసినదని అన్నగారితొ తగదా పడటం ప్రారంభించారు. అందువల్ల కొంత మనస్పరయేర్పడినది. 


1849 సం లో తిమ్మరాజుగారు కలెక్టరు కచేరీలో హుజూరు హెడ్‌ క్యాష్‌ కీపరు గా నున్నారు* మధ్యమధ్య కలెక్టరు గారి 
ఉత్తర్వులపైన ఇతర డ్యూటీలు కూడా చేస్తూవుండేవారు. అప్పట్లో ఆనకట్ట సబ్‌ కలెక్టరు ఫోర్చు గారి క్రిందకూడా 


పనిచేశారు. 


రాజన్నగారు 1849 సం. లో పెద్దాపురం అమలుదారు గానున్నారు. ఆయన అనుభవజ్ఞుడైన ఉద్యోగియె గాని మనిషిలో 
కొంత చాందసముండేదట. ఆయనకు బ్రహ్మచెముడు. ఆయనను ఎవరైనా ఏమన్నా అంటే పడదు. ఆ సంగతి పెద్ద 
కలెక్టరైన పైండరు mH గారికి తెలుసు. రాజన్నగారు 1849 వేసవి కాలం లో పెద్దాపురం అమలు దారు లేక دس‎ 
ఉద్యోగ విధులను నిర్వహస్తూ జూన్‌ నెలారంభములో మన్యప్రదేశమైన జడ్డంగికి వెళ్లారు. ఆ యండలలో తిరగడం వల్ల 
ఆయనకు వేడిచేసి ముక్కంట రక్తం కారటం ప్రారంభమైనదట. ఆయన పెద్దాపురం తిరిగి వచ్చేసరికి ఆనకట్ట 
సబుకలెక్టరు దగ్గరనుండి ఒక తాకీదు వచ్చివున్నది. ఆనకట్ట అసిస్టెంటు సివిల్‌ ఇంజనీరు గారికి ఆనకట్ట పనిలో 


కావలసిన సున్నము కూలీలు OY సందర్భములో పెద్దాపురం తాశిల్దారు ను ఆరు బళ్ల సున్నం వెంటనే 


digavalli1943 @ gmail.com 


Page | 1 


పంపిచవలసినదని, కొంతమంది కూలీలను సరఫరా చేయవలసినదని సబుకలెక్టరు గారి తాకీదులోనున్నది. జూన్‌ నెల 
6 వ తేదీన రాజన్నగారు స్వయంగా ధవిళేశ్వరం వెళ్లలేక తన క్రింది ఉద్యోగి ద్వారా కొంతమంది కూలీలను పంపించారు. 
సున్నం పంపటానికి కూడా ఏర్పాటు చేశారు. ఇంకా కొందరు కూలీలను కూడా పోగుచేసి 7వ తారీకున తీసుకి వెళ్లే 
ప్రయత్నంలో వున్నారు. ఈ లోపుగా పెద్దాపురం అములుదారు తన విధిని సరిగా నిర్వహించలేదని పని లో ఆలస్య 
చేశాడని సివిల్‌ ఇంజినీరు, సబుకలెక్టరు పెద్ద కలెక్టరైన ప్రెండర్‌ గాస్టు గారికి ఫిర్యాదు చేశారు. అంతట పెద్ద కలెక్టరు గారు 


రాజన్నగారిని డిస్మిస్‌ చేస్తూ కుప్పురావుగారనే ఉద్యోగికి ఛార్జి వప్పగించవలసినదని ఉత్తర్వును పంపించారు. 


ఈ లోపుగా రాజన్నగారు తక్కిన కూలీలతో రాజమండ్రీ వెళ్లారు ధవిళేశ్వరం వెళ్లి పని చూడవససిదని సబుకలెక్టరుగారు 


అన్నారు. తరువాత మళ్లీ వెళ్లగా దర్శనం యివ్వలేదు. 


తాను పనిలో అశ్రద్ద చేయలేదనిన్ని తనకు జబ్బుచేసినా కూలీలను ON చేశాననీ సబుకలెక్టరు గారు తనకు 
దర్శనమివ్వలేదనీ తాను 20 సంవత్సరములు సర్కారు ఉద్యోగం మచ్చలేకుండా పనిచేశాననీ తనను ఉద్యోగం లోనించి 
తీసివేస్తే తనకు జీవనము జరుగదనిన్నీ తనను ఆదుకుని సిఫారసుచేసే వారెవరూ లేరన్నీని తనను కరుణించవలసిన 
దనన్నీ రాజన్న గారు 11-06-1849 తేదీన పెద్ద కలెక్టరు గారికి రాజమహేంద్రవరంనుంచే అర్జీ పంపిచారు. ప్రెండర్‌ గాస్టు 
గారు రాజన్నగారి వ్యవహారమును గూర్చిన వివరాలు తెల్పుతూ ఆయన చెముడు గురించీ ఆయన చాందస్తమును 
గురించి కూడా రివిన్యూ బోర్డువారికి తెలుపుతూ ఆయనకు తక్కువ భాద్యతగల ఉద్యోగమునివ్వవలసినదని 14-06- 


1849 తేదీన వ్రాశారు. ఈ రికార్డు హైదరాబాదు A. P. Archives లో దొరికినది. 


ఈ వ్యవహారం జరిగిన తరువాతనే రాజన్నగారు తిమ్మరాజుకారి ఆస్తిలో భాగం రావాలనే వాదన వదులుకొంటూ 
పశ్చాతాపం తో తిమ్మరాజు గారు తనకు చేసిన ఉపకారాలు వివరిస్తూ 11-08-1849 తేదీగల ఖరారు నామా పత్రం 
వ్రాయించి యిచ్చారు. బహుశః తిమ్మరాజు పంతులుగారు రాజన్నగారిని కరుణించవలసిదని కలెక్టురు గారిని 


ప్రార్దించివుంటారు 


రాజన్నగారి ప్రధమ భార్య చనిపోగా మళ్లీ వివాహము చేసుకున్నారు. పిల్లలులేక పోగా రాజశాఖరుడనే అబ్బాయిని 
దత్తు చేసుకున్నారు. తిమ్మరాజుగారు 13-01-1856 తేదీన వ్రాసిన విలునామాలో తమ స్వగ్రామములోని ఆస్తిని తమ 


వాటాను రాజన్న- రాజశేఖరుడు గారికే వదలివేశారు. అప్పటికి రాజన్నగారు జీవించేవున్నారు. 


* హుజూరు హెడ్‌ క్యాషకీపరు జీతం నెలకు రు 80-100 


ఉత్తరసర్కారు కమీషనరు - TYÖ ఇలియట్‌ 


digavalli1943 @ gmail.com 


Page | 52 


రాజమహెంద్రవరం జిల్లా పరిస్థితులను గూర్చి మాంట్లోమరి గారు విచారిస్తున్నసమయంలోనే సర్‌ బిరుదు పొందిన 
వాల్టర్‌ ఇలియాట్‌ గారు గుంటూరు జిల్లా రాజకీయ ఆర్థిక పరిస్థితులను గూర్చి 1844సం. లో విచారించారు. అక్కడ 
కూడా کوت‎ దుస్థితివల్ల ప్రజలు బాధపడడము, పరిపాలనలో లోపాలు వుండడము, జమీందారులు పెష్కషు 
చేల్లించలేక పోగా చాలా జమీందారీలు జప్పులో నుండడము, వానిని మేనేజ్‌ చేయటానికి నియోగింపబడిన ఆమీనులు 
జమీందారులు శిరస్తాదారులును ఇతర రివిన్యూ ఉద్యోగులకు ఆశ్రితులు గా నుండడము, శిరస్తాదారు పదవికి 
దేశస్థమాధ్వ వ్యాపారీ పంతుళ్లు సబ్నివీసు కృష్ణా రావు గారు న్యాపతి శేషగిరి రావు గారు పోటీ పఢడము, 
జమీందారులు కల్పించు కొని వారికి మద్దతు చేయడము, రివిన్యూ ఉద్యోగులలో కక్షలు అవినీతి వ్యాపించి జిల్లా 
పరిపాలన పాడు కావడము గురించి 17-04-1846 తేదీన తమ రిపోర్టు పంపించారు. 


ఇలియటు గారి రిపోర్టు వల్ల రివిన్యూ బోర్లు వారు కంపెనీ అధికారులు కళ్లు తెరిచారు. ఉత్తర సర్కారులలో వివిధ 
జిల్లాముఖ్య పట్టణాలకు దూరంగా మద్రాసులో నున్నందువల్ల వీలు పడడంలేదని అందువల్ల బోర్డువారికి గల 
అధికారాలతో ఒక స్పెషలు కమీషనరును నియమిస్తే ఆయన ఎప్పటి కప్పుడు దర్యాప్తు చేసి కలెక్టరు కచేరీలను 
తాశీల్దారు కచేరీలను తనిఖీ చేయడానికి వీలవుతుందని సీమలోని కంపెనీ డైరెక్టరులు తాకీదుపంపగా అనుభవజ్ఞుడైన 


ఇలియాటు దొర గారిని 1849 సం. లో ఉత్తర సర్కారుల కమీషనరు గా నియమించారు. 


ఈయన 1854 సం. లో మద్రాసు గవర్నరు కౌన్సిలు మెంబరు అయ్యేవరకూ ఈ పదవిలోనుండి అతి సమర్ధతతో 
వ్యవహరిచారు. ఈయన కలెక్టరులపై అధికారిగా నుండడమేగాక రాజమహేంద్రవరం జిల్లా అభివృద్ది విషయంలో 
మాంట్లొమరి గారు సూచనలను అమలు జరిపించడము గూడా ఈయన ముఖ్య కర్తవ్యముగా చేశారు. 
రాజమహేంద్రవరం గుంటూరు జిల్లాల వలెనే మచిలీ బందరు జిల్లా కలెక్టరు కచేరీ వ్యవహారాలు బాగలేవు. దీనిని గూర్చి 


విచారణ జరిపారు. 


మచిలీ బందరు జిల్లాలో అవినీతి 


హుజూరు శిరస్తాదారు ఆయన క్రింది ఉద్యోగులు SHO శాఖకు చెందినవారు. కచేరీలో జరిగే అవకతవకలు గాక పేష్కసు 
బాకీ క్రింద జప్తు చేయబడిన జమీందారీల మేనేజి మెంటు నిమిత్తం అమీనులనే చిన్న జీతం ఉద్యోగులను 
నియమించడం లో తమ బంధువర్గము వారిని ఆశ్రితులను నియమించే వారు. వారు లంచాలు పుచ్చుకుంటూ కచేరీల 
ఉద్యోగులకిప్పిస్తూ రైతులను పీడించే వారు. తాలూకాలు పెద్దవిగా నున్నందున తాశీబ్దారులు కట్టుదిట్టంగా 
పనిచేయలేకున్నారని 1835 సం. సెప్టెంబరు 15 వ తేదీన (Wrongton) రాంగ్టన్‌ అనే కలెక్టరు సిఫారసు ననుసరించి 


బందరు జిల్లా ను 11 دنست‎ గా విభజించారు గాని పరిస్థితులు మెరుగు కాలేదు. 


digavalli1943 @ gmail.com 


Page | 3 


1849 వ సం. నాటికి బందరులో R.T.Porter పోర్డరు కలెక్టరుగా నున్నాడు. అతడు 1842 నుండి కలెక్టరు. అతడు 
సోమరిపోతు. అసమర్థుడు. అతని క్రింద హుజూరు శిరస్తాదారు సుందరగిరి రామానుజరావు తెలివైనవాడు. ఇతడు 
మహారాష్ట్ర దేశస్థ మధ్వ పంతుళ్లు. బంధువర్గములో చేరిన గోల్కొండ వ్యాపారి పంతులు. అతడు లంచగొండి అవివీతి 
పరుడై కలెక్టరు అసమర్ధుడైనందువల్ల ఇతడాడినది ఆట పాడినది పాటయైనది. హుజూరు కచేరీలో చాలకాలము నుంచి 
ఎట్టి చర్య తీసుకోకుండా పడివున్న అర్జీలు 1849 నాటికి నాలుగు వేలున్నట్లు కనబడినది. కచేరీ అవినీతితో 


పుచ్చిపోయినది. ఉద్యోగులు బహాటముగాలంచాలు పుచ్చుకొని అక్రమాల జరిగించడము ప్రారంభించారు. 


ఇలియటు గారి విచారణవల్ల అతిఘోరమైన సంగతులు వెల్లడియైనవి. అందులో చాలా అన్యాయమైనవి హైదరాబాదు 
షాహుకారు దుర్గాగిరి గోసాయి కేసు. ఇతడు వడ్డీవ్యాపారి. నూజివీడు జమీందారు కు అప్పులు ఇచ్చి దానిని 
రాబట్టకోడానికి నూజివీడు వెళ్ల గా జమీందారు మనుషులతనిని కట్టి కొట్టి ఆ బుణపత్రము మీద బలవంతముగా చెల్లు 
వ్రాయించాడు. ఈ అన్యాయాన్ని గురించి హెడ్‌ ఆఫ్‌ పోలీసుకు చెప్పుకుంటే లాభంలేక పోగా అతడు జమీందారు 
నౌకరులతో లాలూచీ పడి గోసాయి పైన అబద్దపు ఖూనీ నేరము బనాయించి అతనిని అతని నౌకర్లను నిజాం 
రాజ్యములో ఒక కోటలో ఖైదు చేయించాడు. దీనిని గూర్చి మచిలీబందరు కలెక్టరు జిల్లా మేజస్ట్రేటు కచేరీ వారికి 
ఫిర్యాదు చేయగా హుజూరు శిరస్తాదారు కు జమీందారు లంచమిచ్చి నందువల్ల చర్య తీసుకోకుండా ఉరుకున్నారు 
ఇలియాటు గారి విచారణవల్ల జమీందారు శిరస్తాదారుకు తొమ్మిది వేల లంచమిచ్చినట్లు బయల్పడినది. కలెక్టరు 
సరియైన సంజాయిషీ ఇవ్వలేక పోయాడు. అంతట ఇలియటు గారు పోర్టరు దొరను తొలగించి టి.డి లషింగ్‌ టన్‌ దొరను 
కలెక్టరు గానియమించి లంచముల కేసు 1822వ సం. IX వ రెగ్యులేషన్‌ క్రింద విచారిచడానికి (E.W.Bird) ago దొరను 
స్పెషలు అసిస్టంటు కలెక్టరుగానియమిచారు. ఆతడు 116 మంది నేటీవు రివిన్యూ ఉద్యోగులపైన లంచముల నేరము 
మోపి విచారించి కొందరికి జరిమానాలు విధించి కొందరిని సెషన్సు కోర్టు విచారణకు పంపించాడు. అయితే ఆ 
గుమాస్తాలు మేము నిర్దోీషులమని, జమీందారు తమకు లంచాలిచ్చినట్లు తమ లెక్కలలో వ్రాసిన పద్దులు అబద్ధమని 
ఆ మొత్తాలను జమీందారుగారు వకరే హరించినాడని వాదించారు. కలెక్టరు జరిమానాలు వేయడానికి సరియైన సాక్ష్యం 


లేదని కేసు రద్దు చేశాడు. జడ్జిగారు ముద్దాయిలను విడుదలచేశాడు. 


నూజివీడు జమీందారు గారి వకీలు ఒక రోజున హుజూరు శిరస్తాదారకు తొమ్మిదివేల రూపాయులు ఇచ్చినట్లు పద్దు 
చూపగా ఆరోజున తమ ఇంట్లో వివాహములు జరుగుతున్నవని అంత రద్దీ సమయంలో అంతమంది ఎదుట లంచ 
మివ్వడం అసంభవమని శరస్తాదారు వాదించాడు. రామానుజ రావు గారి ని హాజరుకావలసినదని స్పెషలు అసిస్టెంటు 
కలెక్టరు సమను చేయగా ఆయన జబ్బుగానున్నట్లు ఒక మిలిటరి సరను దగ్గరనుంచి సర్టిఫికేటు పంపిచాడు. ఆ రోజున 
ఆమిలిటరీ సర్జనుకు శిరస్తాదు నాలుగు వేల రూపాయల ప్రామిసరీనోటు నిచ్చినట్లు బయల్పడగా ఆ దొరను 
కోర్టుమార్షలు చేసి సైనికాధికారులు బర్తరఫ్‌ చేశారు. ఈ చర్యలవల్ల మచిలీబందరు జిల్లాలోని అవినీతి బాగా 


వెల్లడియైనది. 


digavalli1943 @ gmail.com 


Page | 54 
తిమ్మరాజు గారి అప్పీలు- యోగ్యతా పత్రం 


గుంటూరు మచిలీబందరు జిల్లాలలోని దేశోద్యోగులలో ప్రబలిన అవినీతిని గూర్చి విచారించిన ఇలియటు గారు ఉత్తర 
సర్కారుల కమీషనరుగా తిమ్మరాజుగారికి పడిన అణా జుల్మానా పైన ఆయన చేసిన అప్పీలు రికార్డు యా వత్తూ చాలా 
జాగ్రత్తా గా పరిశీలించి ఉంటారనడానికి సందేహంలేదు. తిమ్మరాజుగారి తప్పుకాని జరిమానా తీసేయడమేగాక ఆతీర్పు 


తో పాటు “ఉత్తరసర్కారులలోని దేశీయోద్యోగులందరి లో చాలా సమర్దుడు నీతి పరుడు” అని యోగ్యతాపత్రం కూడా 


ఇచ్చారు. ఇది తిమ్మరాజుగారికి చాలా ఉపకరించినది.ఈ DIDS ను రాజమహెంద్రవరం జిల్లా కలెక్టరైన ప్రెండరు 


గాస్టు చూచి తిమ్మరాజు గారిని ప్రోత్సాహించడానికి నిశ్చయిచాడు. అలాంటి అవకాశం త్వరలో నే కలిగింది. 


పిఠాపురం జమీందారీ మేనేజరు 


పిఠాపురం జమీందారు గారు రావు వేంకట సూర్యారావు గారు 27-1850 తేదీన చవిపోయారు. ఆయన కుమారుడు 
మైనరు. అందున్ల ఆ ఎస్టీటును కోర్టు ఆఫ్‌ వార్డు క్రిందికి తీసుకోవడానికి ఆస్తులను లెక్కలను స్వాధీన పరుచు 
కొనడానికి కలెక్టరుగారు హుజూరి శిరస్తాదారు కంభం నరసిగరావు గారితో కలిసివెళ్లారు. జమీందారుగారి బంధువర్గం 
వారి నుండి దివాణం తాలూకు కొన్ని లెక్క పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు గాని నగలను రొక్కమును చరాస్థిని 
స్వాధీన పరచక దాచి వేశారు. శిరస్తాదారైన కంభం నరసింహారావు గారు వెంటనే కోటను సోదా చేసి పట్టుకో వలసిదని 
కలేక్టరుకు చెప్పినా అతడు వినిపించుకోలేదు. కలెక్టరు బెదరించిన మీదట ఒక నెలరోజులకు 50 వేలు విలువగల ఆస్తిని 
స్వాధీన పరిచారు. అంతట కలెక్టరు గారు తిమ్మరాజుగారిని నెలకు 250 రూపాయలు గల పెద్ద జీతము పైని ఎస్టేటు 
మేనేజరుగా నియమించారు. కలెక్టరు కచేరిలో ఉద్యోగం కోసం నిరీక్షస్తువున్న ఒక వాలంటీరును ఎస్టేటు అమలు దారు 


లేక తాశిల్దారు గా నియమించారు. 


పిఠాపురం ఎస్టీటు మేనేజరు కార్యాలయం కలెక్టరాఫీసు లోనే వుండేది. కొందరు గుమాస్తాలు వుడేవారు. శ్రీ కందుకూరి 


వీరెశలింగం గారి తండ్రిగారు సుబ్బారాయుడుగారు 1851 నుండీ తిమ్మరాజుగారి క్రింద ఎస్టేటు మేనేజరు కార్యాలయంలో 
గుమాస్తా గా పనిచేస్తూ 1858 లో రాచకురుపు లేచి చనిపోయారు £. తిమ్మరాజుగారి కుమారుడు వెంకట శివరావు 


గారు కూడా ఒక గుమాస్తాగా వున్నట్లు కనబడుచున్నది. 


కోర్టు ఆఫ్‌ వార్చు మేనేజరు మైనరు జమీందారుకు సంరక్షుడుగాను జమీందారీ పరిపాలనకు దర్మకర్తగాను 
వ్యవహారించాలి. అందు వల్ల తిమ్మరాజుగారు కలెక్టరు అదికారానికి లోబడిన సర్వాధికారిగానుండి జమీందారీ ఆదాయ 


వ్యయాలకు సరియైన జమా ఖర్చులుంచవలసి వచ్చేది. 


digavalli1943 @ gmail.com 


Page | 5 


కొ ۵ రోజులలో ఎస్టేటు లేక్కలు సరి జూడగా కొ న్ని ముఖ్యమైన లెక్కలు స్వాధీనంకాలేదనిన్నీ, విలువగల నగలు 

రొ క్కము వగైరీ తప్పీలు తెలియ కుండా వుండగలందులకే ఆ లెక్కలను జమీందారుగారి బంధువులు కమ్మి 
పరచినారని కంభంనరసింగరావు గారు వారితో లాలూచీ అయినట్లు అనుమానంగా వున్నదనిన్నీ ఎస్టేటు అమలు దారు 
తిమ్మరాజుగారికి చెప్పగా ఈ సంగతిని Dowd శిరస్తాదారు గారు కలెక్టటరు గారికి తెలియపరచారు. కలేక్టరు అసలే 
అను మానం మనిషి నరసింగరావు గారిని అనుమానించి సస్పెండు చేసి ఆయనను ప్రశ్నించి ఆయన జవాబులు 
వినిపించుకొనక కచేరీలోవారిని కొందిరిని విచారించగా వారు ఆయనపైన ఉన్నవీ లేనివి కల్పించి చెప్పారు. అంతట 
కలెక్టరు గారు మేజిస్ట్రటు హోదాలో ఆ లేక్కలను కమ్మిపరచినందులకు, ఆస్తిని హరించినందులకు నేరము మోపి జైలు 
లో పెట్టి కొన్ని నెలలు విచారించి సెషన్సు కోర్టుకు కమిట్‌ చేశాడు కేసు జరుగుతూ నుండగనే ఉత్తర సర్కారుల 
కమీషనరు అనుమతితో నరసింగరావు గారిని బర్తరఫ్‌ చేశారు. కెలక్టరు గారికి తిమ్మరాజు గారు అనుభవజ్ఞుడు 
సమర్థుడు నమ్మకమైనవాడు అనే గట్టి అభిప్రాయం కలిగినందువల్ల ఆ సమయంలో కచేరిలో ని వారొకరిని గాని ఇతర 
జిల్లాలలో నుండి మరి యొకరిని గాని శిరస్తాదారుగానియమించేదాని కన్న తిమ్మరాజు గారినే నియమించటం 
మంచిదని తోచింది. అయితే తిమ్మరాజు గారు చేస్తువున్న మేనెజరు ఉద్యోగం కూడా చాలా ముఖ్యమైనది. 
అసమయంలో కంభం నరసింగ రావు గారిపైన నేరాలు దర్యాప్తు చేయవలసియుండెను. అందువల్ల తిమ్మరాజుగారిని 
రెండు ఉద్యోగములను చేయవలసినదని కోరి 1852 సం. లో ఆక్టింగ్‌ హుజూరు శిరస్తాదారుగానియమించి ఈ సంగతి పై 


అధికారులకు కూడా వ్రాశాడు. 


(£చూ కందుకూరి వీరేశలిగంగారి స్వీయ చరిత్ర 1 వ భాగం పుట 30) 


హుజూరు శిరస్తాదారు 


ఆ కాలంలో హుజూరు శిరస్తాదారు అనగా నేటీవు కలెక్టరే. ఆయనకు కలెక్టరుకున్నన్ని అధికారాలూవుండేవి. అయితే 
కలెక్టరుకు రివిన్యు బోర్డుకు కూడా ప్రతివిషయానికి జవాబు దారీ వహించాలి. పర్మనెంటు సెటిల్మెంటు చేసిన జిల్లా లో 


నెలకు రు. 210 ఇతర జిల్లాలలో నెలకు రు. 280 తో ప్రారంభమై పదేళ్లలో నెలకు 700 లు జీతం పెరుగుతుంది. 


1802 సం. నుండీ క్రమక్రమంగా జిల్లాకలెక్టు అధికారాలు పెరిగినవి. 1816 సం. లో అదివరకు Berg క్రిందనుండిన 
పోలీసు మేజసేట్రేటు అధికారాలు జిల్లా కలెక్టరు కు ఇవ్వడముతో జిల్లా కలెక్టరు జిల్లాకు సర్వాధికారియైనాడు. ఆయన 
చేతిలోని శిరస్తాదారు కు ఆయనక్రింది తాలూకా తాశీల్దారులకు కూడా పోలీసు మేజసేట్రేటు అధికారాలు సంక్రమించినవి. 
పూర్వం సర్కారులను పాలించిన నవాబులు హుజూరు అని గౌరవించినట్లె కలెక్టరును గౌరవింప సాగినారు. ఇంగ్లీషులో 
జిల్లా హెడ్‌ శిరస్తాదారు అని వ్యవహారించినా దేశీయులందరు హుజూరు శిరస్తాదారు అనే వ్యవహరిచేవారు. రికార్డులలో 


కూడా SUS కచేరీని హుజూరు కచేరీ అనేవారు. 


digavalli1943 @ gmail.com 


Page | 56 


మొదట కలెక్టరు క్రింద శిరస్తాఖానా అనే కచేరీలో వివిద శాఖలు లేవు. శిరస్తాదారు, అయన క్రింద గుమాస్తాలు ప్రభుత్వ 
వ్యవహారాలన్నీ నిర్వహించేవారు. తరువాత క్రమ క్రమంగా శిరస్తా ఖానాతో పాటు కరెస్పాండెంట్సు శాఖ, లెక్కల శాఖ 
(అకౌంట్లు), ట్రెజరీ అనే ఖజానా శాఖ, రికార్డుల భద్రతకు Gard ఖానా, కచేరీ సరంజాము సరఫరాకు సాదరు 
వారుడు శాఖలు ఏర్పడినవి. వీటి అన్నిటిపైన అందులోని గుమాస్తాలపైన హూజూరు శిరస్తాదారే అధిపతి. కలెక్టరు 
కన్నా శిరస్తాదారులు జిల్లాలో హెచ్చు కాలం పనిచేసేవారు. కలెక్టరులు తరుచుగా బదలీ అయ్యేవారు. కచేరీలో చాలా 


కాలం వివిధ ఉద్యోగాలు చేసిన వారినే శిరస్తాదారుగా నియమంచేవారు. 


శిరస్తాదారు జిల్లా పరిస్థితుల దేశాచారాలు తెలిసిన అనుభవజ్ఞడైన ఉద్యోగి యైనందువల్ల కలెక్టరులు అన్ని 
విషయాలలోను శిరస్తాదారు నాలోచించి వ్వవహారాలు పరిష్కారం చేసేవారు. అందవల్ల శిరస్తాదారులకు కలెక్టరు దగ్గర 
చనువు పలుకుబడి నుండేది. శిరస్తాదారు ద్వారా తప్ప కలెక్టరు దర్శనమే అయ్యేది కాదు. కలెక్టరు పేరుతో జరిపే 
అన్ని వ్వవహారాలు శిరస్తాదారే జరిగిస్తూ వున్నందువల్ల జిల్లా లోను తాలూకాలోను గల warden ఇతర ఉద్యోగులు 
గడ గడలాడే వారు. పై అధికారులకు జవాబుదారీ వహించకుండా శిరస్తాదారు కలెక్టరు పేరుతో అమిత మైన 
అదికారాలు చేలాయిస్తూ వుండడము బాగాలేదని మద్రాసు రివిన్యూ బోర్డు వారికి ప్రభుత్వానికి కూడా తోచింది. అంతట 
ఈ ఉద్యోగిని నేటీవు కలెక్టరు గా పరిగణించాలనీ, కలెక్టరు పరిశీలించే లెక్కలు రికార్డులన్నీ శిరస్తాదారు కూడా 
సరిచూడాలని, హుజూరు కచేరీలోని అన్ని శాఖలయొక్క క్రమపరిపాలనకు ఇతడు సర్కారుకు జవాబుదారీ 
వహించాలనీ, కచేరీలో జరిగే దురాచారాలను (Mal practices) గూర్చి లిఖితంగా సంజాయిషీ నివ్వడమితని కర్తవ్యమని 
గవర్నమెంటు వారు 1851వ సం. జూను 12 తేదీన ఆర్డరు ప్యాసు చేశారు. రినిన్యూ బోర్డు వారు దానిని DOH, GE 


చేశారు. 


వంతు వారడి- అమరకం 


e 


రాపురం జమీందారీలో చిరకాలం నుండీ “వంతు వారడి” అనే అమరక పద్దతి సాగుతున్నది. దాని ప్రకారం 
ప్రతిగ్రామానికి చెల్లవలసిన మొత్తం శిస్తును మూడు సంవత్సరాలకు గాని అంతకెక్కువ కాలానికి గాని గ్రామాధికారులతో 
(Heads of Villages) ఏర్పాటు చేసుకుని నిర్ణయించేవారు. ఆ మొత్తం శిస్తు ఆగ్రామం నుంచి వసూలు పరిచే వారు. 
గ్రామంలో ప్రతి రైతు సాగు చేసే పొలానికి అతడు చెల్లించ వలసిన శిస్తు ఆ గ్రామ HID దారులే నిర్ణయించేవారు. ఒక 
రైతు పొలానికి తన HM SI పొలంకన్న హెచ్చు శిస్తు నిర్ణయించి నట్టు తోస్తే అతడు గ్రామాధికారులకు ఫిర్యాదు చేసి, 
ఆ ప్రక్క రైతు పొలంకన్న తాను హెచ్చు Moen చెల్లిస్తున్నానని సవాలు challenges చేయవచ్చును. అప్పుడా ప్రక్క 
రైతు తన పొలాని హెచ్చు శిస్తు ఇవ్వాలి. లేదా ఫిర్యాదీ పొలానికి శిస్తు తగ్గించాలి. లేదా ఉభయుల పొలాల మార్చు 
కోవాలి. ఇది అనుశ్రుతంగా జరుగుతున్న ఆచారము. ఈ ఆచారములు రాజమహెంద్రవరం జిల్లాలో చాలా ప్రాంతాలలో 


వుండేది. దీనిని గురించి కొందరు కలెక్టర్లు విమర్శించి ఇది బాగాలేదని అధికారులె సరియైన శిస్తు నిర్ణయించాలనీ , 


digavalli1943 @ gmail.com 


Page | 7 


అభిప్రాయ పడ్డారు. అయితే ఇది చిరకాలాను గతమైన ఆచారమనీ దీని ని ప్రజలు హర్షిస్తున్నారని భూమి శిస్తులను 
గురించి పెద్ద తగాదాలు రాకుండా న్యాయంగా పరిష్కారించడానికిది మంచిమార్గంగా నే వున్నదనిన్నీ రాజమండ్రి 
కలెక్టరైన QoS THD గారు 1850వ సంవత్సరం మార్చి 5వ తేదీన ఉత్తర సర్కారుల కమీషనరుగారికి వ్రాశారు. ఈ 
ఆచారము ఎప్పటి వలెనే జరుగుతూ వున్నది. జిల్లాలో అనేకవిధములైన అమరక పద్దతులుండడమూ కలెక్టరులు 
తమ ఇష్టం వచ్చిన మార్పులు చేస్తూవుండటమూ బాగలేదనియూ సవాలు పద్దతి కూడా రద్దు చేయవలసిన దని 
ఉత్తర సర్కారుల కమీషనరు కొన్ని సూచనలు చేస్తూ 11-02-1854 తేదీన తాకీదు పంపించాడు. ఆ తాకీదులోని కొన్ని 
సూచనలను అమలు జరిపించారు గాని తక్కినవి అమలు జరగలేదు. జిల్లా కలెక్టరైన ప్రెండరుగాస్టు గారు ఆయన క్రింద 


మేనేజరుగా వున్న తిమ్మరాజు గారు గాని తొందర పడి పూర్వాచారాలను మార్చేస్వభావంకలవారు కారు. 


1852 సం. ఏప్రియల్‌ నెలనాటికి ఆనకట్టు ఆక్వీడక్టు కట్టడం పూర్తియైనది. దానికి 15 లక్షల రూపాయలు ఖర్చు 
అయినవి. అయితే యీ ఆనకట్ట క్రింది గోదావరి Gers కావలసిన కాలువలు త్రవ్వడం పని ఉన్నది. ఇది చాల 
ఖర్చుతో కూడిన పని కష్టమైన పని. ఇది కొ న్నేళ్లు సాగినది. తిమ్మరాజు గారు పిఠాపురం మేనేజరు గాను హుజూరు 
శిరస్తాదారుగాను రెండు ఉద్యోగాలు చేయడము కంపెనీ వారికి లాభించినది. ఎస్టేటు వల్ల కావలసిన పనులు 


సులువుగా నెరవేరినవి. 
కంభం నరసింగరావు గారి కేసు 


నరసింగరావుగారిపైన కలెక్టరు గారు నేరం మోపి జైలులో పెట్టి “అవమానము కన్నా మరణమే మేలని ఆయన 


అన్నాడనే నెపం మీద జామీనివ్వక నిరాకరించాడు. ఆయన మొత్తం 16నెలలు జైలులో నున్నాడు. 


నరసింగరావు పైన కలెక్టరు మోపిన నేరం లో పిఠాపురం ఎస్టేటు తాలూకు తనకు వశమైన లెక్కల ను బట్టి 
ఉండవలసిన నగలు ఇతర చరాస్తి స్వాధీనం కాలేదని శిరస్తాదారు తనకు చెప్ప లేదని ఆరోపించాడు. అయితే 
నరసింగరావుగారు తాను కలెక్టరు గారికి మూజువాణిగా చెప్పడమే గాక దానిని గురించి లిఖిత పూర్వకంగా కూడా 
తెలియపరచినానని సెషన్సు కోర్టులో చెప్పుకున్నాడు. ఆ కాగితమును పంపవలసినదని జడ్జిగారు కోరగా అట్టి 
కాగితము లేదని అన్నాడు. కలెక్టరు కచేరీ రికార్డులలో వెదకడానికి ag గారు ఉత్తరువు చేయగా ఆకాగితము 


దొరికినది. 


అంతట ఆ కాగితమును కోర్టుకు పంపుతూ ముద్దాయి సంజాయిషీని తనకిచ్చి వుంటాడని ఒప్పుకొని అయినప్పటీకి ఆ 
ఎస్టేటు లెక్కలను బట్టి ఇంకా 67 వేలు రూపాయలు రొక్కము తరుగు కనబడుతున్నదనీన్నీ ఆమొత్తము నతడు 
హరించాడన్నిని కలెక్టరు గారొక లెక్క స్టేటుమెంటును తన కచేరి అకౌంటెంటు శాఖలో తయారు చేసికోర్టుకు పంప్పించి 
దీనివల్ల అతని నేరము బురుజువవుచున్నదని వ్రాశాడు. ఈ లెక్క అభూతకల్పన యని ముద్దాయి వాదించాడు. 


సెషన్సు జడ్జిగారీ కేసులో సాక్ష్యసాధనములను విచారంచి ముద్దాయి నిర్దషియని విడుదల చేశాడు. 


digavalli1943 @ gmail.com 


Page | 58 


ఈ సందర్భములో కంభం నరసింగరావుగారి పైన మొట్టమొదటి అనుమానకారణలను చెప్పి ఎస్టేటు అమలు దారు 
కోర్టులో చెప్పిన సాక్ష్యములో పరస్పర విరుద్దములైన సంగతులన్న Goody అబద్దపుసాక్ష్యము చెప్పినాడని జడ్జిగారు 
ల ఎ ఎ ° تست‎ ౧ యట ఎ జ 


తనిని ఖైదులో నుంచారు. అతనిని వుద్యోగంలోంచి తీసివేశారు. 


తనపై కేసు జడ్జిగారు కొట్టివేసిన తరువాత నరసింగరావుగారు తనకన్యాయము జరిగినదని తనను డిస్మిసు చేసిన 
ఉత్తరువులు రద్దుచేయవలసిదని ఉత్తరసర్కారు కమీషనరు గారికి అర్జీ ఇచ్చుకున్నాడు. దానిని కలెక్టరుకు 
సంజాయిషీ నిమిత్తం కమీషనరు పంపగా తన చర్యలను సమర్థిస్తూ ప్రెండరుగాస్టు గారు 2-11-1853వ తేదీన చాలా 
దీర్ణమైన జవాబు వ్రాశాడు. అందులో క్రిమినల్‌ కేసు పోయినా నిరసింగరావు గారి ప్రవర్తన సరియైనది కాదని 
వాదించాడు. తిమ్మరాజుగారిని నెలకు రు. 250 జీతముపైన ఎస్టు మేనేజరు గాను తనకచేరీ లో హెడ్‌ 
శిరస్తాదారుగాను నియమించడానికి కారణం జిల్లాలో తటస్థించిన విషమ పరిస్థితులలో నమ్మకమైన మనిషి ఒకడు తన 
దగ్గరవుండాలనే ఉద్దేశముతో ఆయనను నియమించానన్నాడు. సెషన్సు కోర్టుకు తాను తన కచేరీలో తయారుచేయించి 
పంపిన లెక్కను తాను సరిచూడక పోవడములోపమే నని అయితే తిమ్మరాజుగారు అతి సమర్ధుడైన అకౌంటెటు గనుక 
అందులో ఏ దైనా లోపంవుంటే అతడు పట్టి వేస్తాడనే ధైర్యం తో తాను సరిచూడలేదని ఇప్పుడు విచారించగా ఆ లేక్కను 
తాను చూడనేలేదని తిమ్మరాజుగారంటున్నారని ఇది తనకు ఆశ్చర్యంగావున్నదని ఆ లెక్కను తయారు చేసినది 
అకాంటు శాఖలో అనుభవంలేని ఇద్దరు చిన్న గుమాస్తాలనీ తలిసినదనిన్నీ కచారీలోని తాబేదారులలో పాలకు 
తాబేదారులు గాక కలెక్టరే బాద్యుడనే నియమము (రూలు) అప్పటికి రాలేదని, కలెక్టరు తన తప్పును 


సమర్దించుకొని తిమ్మరాజుగారు దానిని సరిచూడనందుకు ఒక నింద మోపాడు. 


ఏమైతేనేమి కలెక్టరు సంజాయిషీని అంగీకరించి కమీషనరు గారు నరసింగరావు గారి అర్జీ నిరాకరించాడు. ఆయన 
1854లో గవర్న మెంటుకు అర్టీని పంపుకోగా గవర్నరు గారు కూడా దానిని నిరాకరించాడు. అంతట 1855 లో ఆయన 


సీమలోని డైరెక్టరులకు అపీలు చేయగా ఆయన పైన డిస్మిసు ఆర్డరు తొలగిస్తూ 1856 లో ఉత్తర్వులు వచ్చినవి. 


ఈ లోపుగా నరసింగరావు గారు విజయనగరం సంస్థానములో దివానుగా ప్రవేశించారు. తనకు జరిగిన అన్యాయాన్ని 
గురించి వరసింగరావు గారు స్మాలేట్టు అనే దొరగారికి చెప్పుకోగా ఆయన Madras and its civil administration అనే 


తన పుస్తకం లో ఈ కధనంతా వివరించి ప్రెండర్‌ గాస్టు గారి చర్యలను తీవ్రంగా విమర్శించి నారు. 
క్రొత్త సాక్ష్యము 


నరసింగరావు గారు రాజా గారి బంధువులను లోబరచుకొని రాజా గారి స్టిరాస్తి వివరాలు, చరాస్థి వివరాలు, ధనకనక 


వస్తు వాహానాలు, వగైరాల వివిరాలు తెలిపే పేజీలు, లెక్కల పుస్తకాలు వివరాలను దాచివేసి కొత్త లెక్క పుస్తకాలు 


digavalli1943 @ gmail.com 


Page | 9 


సృష్టించి వీలున్నపాత పుస్తకాలు రికార్డులు డైరీలను Dowd» తగుల బెట్టిన బాపతు కాగితంముక్కలు పిఠాపురం 
చెరువు గట్టున కొన్నాళ్లకు బయల్పడగా ఉత్తర సర్కారుల కమీషనరు పిఠాపురం జమీందారీ వ్యవహారాలను గూర్చి 
Court of Wards చేసుకున్న అప్పీళ్లను విచారించి కొన్ని రిపోర్టులు వ్రాశారు. ఆ రిపోర్టులు ఆంధ్రప్రదేశ్‌ ఆర్కైవ్సు లో 
పిఠాపురం వ్యవహారాలను గూర్చిన పత్రాలను పరిశీలించు చుండగా ఉత్తర సర్కారు కమీషనర్‌ గారి రిపోర్టులలో 1852 
మార్చి 4 వ తేదీ గల proceedings రిపోర్టు గల ఒక పెద్ద రికార్డు ఫైలు కనబడినది. ఈ ఫైలు లో కమీషనర్‌ గారి 
విచారణ, రాజ బంధువులలో ఒక ప్రముఖుడు చేసిన విచిత్ర చర్య తదిరములు వున్నవి. ఈ రిపోర్టు పరిశీలించగా 
నరసింగరావు గారు పిఠాపురం వచ్చి నాలుగురోజులు మకాం చేసినట్లునూ రాజబందువులతో మంతనాలు 
జరిపినట్లును బయల్పడినది. నరసింగరావు గారు చాలా తెలివైనవారు. జమీందారి రికార్డుల పరిసీలన విషయంలో 
రాజాగారి క్రింద పనిచేసిన గుమాస్తాల సహాయము పోందుట అవసరమని కలెక్టరు గారికి చెప్పి వారి అనుమతి 
పొందడంలో తమ బాధ్యత నిర్వహణలో జాగ్రత్తపడినారిని తెలుపుటకు ఆయన పన్నిన తంత్రములు, మోసపు 
కృత్యములు చేసినట్లు కమీషనర్‌ గారి రిపోర్ట వల్ల చాల విషయములు తెలుస్తున్నవి. శిరస్తాదారు గారికి స్వాధీన 
పరుచకొనవలసిన లెక్కలపుస్తకాలు రికార్డులు, డైరీలు దాచివేసి, చించి ముక్కలు తగులపెట్టి చెరువు గట్టున 
పూడ్చడములో జమీందారు బందువులు దూరదృష్టితో కుట్ర చేసి దొంగలెక్కలు సృష్టించినవి కొన్నిదాఖలు చేశారు. ఇది 
ఒకరిద్దరి వల్ల జరిగే కార్యము కాదు. కొంతమంది కలిసి చేసిన పని. ఉరిలో మకాం చేసియున్న శిరస్తాదారు గారిని 


లోబరచుకోకపోతే ఇంత మోసమైన కుట్ర నెరవేరుతుందా! 


లోగడ కంభం నరసింగరావు గారిపైన దాఖలైన కేసు సంగతులు, ఆయన ప్రవర్తనను గూర్చి కలెక్టరు గారు వ్రాసిన 
రిపోర్టులు చదివితే నరసింగరావుగారు కొంతవరకూ ఈ కుట్ర వ్యవహారమునను, అవినీతికి పాల్పడినవాడేనని 
అనుమానం కలుగుతుంది. Circar Commissioner గారి recordings, రిపోర్టులు పిఠాపురం వ్యవహారములో 
ముఖ్యమైన నిర్ధారణ పత్రాలు. కమీషనర్‌ గారు తమ రిపోర్టులో కలెక్టరు Pender Ghast గారీ విషయములో 


తీసుకున్న శ్రద్దను గూర్చి ప్రశ్నించారు. 
ప్రెండరు గాస్లు గారిని గూర్చిన విమర్శ 
అ 


ప్రెండరు గాస్టు గారు క్రూరుడని, కఠినుడని దేశియోద్యోగులకు అన్యాయం చేసేవాడని అతడు గంజాము వెళ్లి న 
తరువాత కూడా కఠినంగా ప్రవర్తించాడని స్మాలెట్టు గారు వ్రాశారు. పైగా తిమ్మరాజుగారిని కూడా నిందించారు. 
తిమ్మరాజు గారు నరసింగరావుగారి పట్ల చేసిన అన్యాయమేమి లేదు. అమలు దారు చెప్పిన సంగతులు కలెక్టరుకు 
చెప్పవలసిన బాధ్యత ఆయన యందున్నది. అంత కన్న ఆయన నరసింగరావుగారికి చేసిన అపకారమేమీలేదు. 
అమల్లారు లాగ తిమ్మరాజుగారు అబద్ద పు సాక్ష్యము చెప్పలేదు. కలెక్టరు తయారు చేయించిన సంజాయిషీ( లెక్కల 


పద్దు) సమర్దించలేదు. పైగా తానా లెక్కను చూడలేదని ధైర్యంగా కలెక్టరుకు చెప్పి ఆయన ఆగ్రహానికి గుయ్రైనారు. 


digavalli1943 @ gmail.com 


Page | 60 


తిమ్మరాజుగారికి నెలకు రు. 250 పెద్ద జీతము తో ఎస్టేటు మేనేజరు పదవిని తనక్రింద హెడ్‌ శిరస్తాదారు పదవిని 
ప్రెండరగాస్టు గారివ్వడము పక్షపాత బుద్ది అని కూడా స్మాలెట్టు గారు విమర్శించారు. తిమ్మరాజు గారి అప్పీలును 
విచారించిన ఉత్తర సర్కారు కమీషనరు, తిమ్మరాజుగారు చిరకాలము కంపెనీ వారి కొలువులో శ్రద్దా భక్తులతో ఉండి 
పని చేస్తూ నిష్కళంకం మైన ప్రవర్తన కలిగిన సమర్ధుడైన ఉద్యోగి అని యోగ్యతా పత్రమునిచ్చినందువల్లనే ప్రెండు గాస్టు 
గారాయనకు ఆరెండు ఉద్యోగాలు ఇచ్చాడు గాని పక్షపాత బుద్దితో ఇవ్వలేదనే సంగతి స్మాలెట్టు గారికి తెలియదు. 


అందువల్ల నే ఆయన అలాగ విమర్శించారు. 


ప్రెండరు గాస్టు గారు క్రూరుడని కఠినుడని దేశీయుల పట్ల సానుభూతి లేనివాడని స్మాలెట్టగారు దురభిప్రాయముకలి 
అయనను విమర్శించారు గాని ప్రెండరు గాస్టు గారి నిజస్వభావాన్ని గ్రహించలేదు. ఆయన తన ఉదో గగ ధర్మమను 
త్రికరణ శుద్దిగా ను న్యాయంగాను నిర్వహించేవాడు. ఆయన అవినీతి అన్యాయాన్ని సహించే వాడు కాదు. ఆయన 
ఎవరినీ సులభంగా నమ్మేవాడు కాదు నమ్మితే మాత్రం బాగా నమ్మేవాడు . ప్రెండరు గాస్టు గారు 1845 సం. నుండి 
1854 సం. వరకూ రాజమహెంద్రవరం జిల్లాలో కలెక్టరు గా నుండి ప్రజల కష్టసుకాలు తెలుకొని వారి క్షేమలాభాల 
నాలోచించి జిల్లా పరిపాలన జరిగించేవాడు. తనకు సాధ్యమైనంత వరకు ప్రజలకు న్యాయము చేయ్యాలని ఉపకారము 


చేయాలని ప్రయత్నించే వాడు. దానికి కొన్ని ఉదాహరణములు ఆనాటి రికార్డుల వల్ల తెసుస్తున్నవి. 


ప్రెండరు గాస్టు గారు కాకినాడలో ని పెద్ద మనుష్యులను ప్రోత్సహించి 1852 సం. లో ఒక ఇంగ్లీషు స్కూలు స్థాపించాడు. 
అది తరువాత చాలా అభివృద్ది చెందినది. ఆనకట్ట నిర్మాణం విషయంలో ప్రెండరు TR గారు తన శక్తి వంచన లేకుండా 
అన్ని పనులు త్వరగా, సక్రమంగా నెరవేరేటట్లు చేశాడు. జిల్లాలో తన కచేరీలో ఒకక్రొత్త విభాగమును పెట్టి దర్యాప్తులు 
జరిపి రివిన్యూ బోర్డుకు రిపోర్టులు పంపేవాడు. జిల్లా సివిలు ఇంజనీయరుగా వచ్చిన ఆర్థర్‌ కాటన్‌ గారికి కావలసిన 
సహాయమంతా చేసి తోడ్పడ్డాడు. క్రొత్తగా నియమించిన ఆనకట్ట సబు కలెక్టరుకు కావలసిన స్రాధికారాలు ఇచ్చాడు. 


ఆయనకు సహకరించవలసిదని తాశీలబ్దారులందరికీ తాకీదులు పంపించాడు. ఇతర జిల్లాల కలెక్టర్ల తో ఉత్తర 


ప్రత్యుత్తరాలు జరిపాడు. ప్రెండరు TPAD గారి ఉపకార బుద్దికింకొ క నిదర్శనము గ్రంధస్టమైయున్నది 


గీప్రెండర గాస్టు గారు 1832 ప్రాంతంలో నెల్లూరు లో జిల్లా నాగుపట్నం ఆక్టింగు సబు కలెక్టరు గా నున్నప్పటి నుంచి 
రహదారిలో సమస్త జాతులవారికి ఉపయోగించే సత్రము కట్టుతున్నందుకు సంతోషించి తమకు సహయం చేశారని శ్రీ 
వెన్నెలకంటి సుబ్బారావుగారు తమ జీవిత చరిత్రలో వ్రాశారు. చూ. తెలుగ గ్రంధం పుట 84. ప్రెండరు గాస్ట్రు దొరగారు 
జిల్లా కలెక్టరు గానుండగా ప్రజల కష్టసుఖాలను కనిపెట్టి వారికి కొంత ఉపకారం చేయడానికి ప్రయత్నించేవాడనే దానికి 
రెండు గొప్ప దృష్టాంతరాలు 1854 సం. లో గ్రంధస్తమైయున్నవి. మద్రాసు రాజధాని పరిస్థితులను గూర్చి సీమలోని 
కంపెనీ డైరెక్టరులపైన అధికారము వహించి బోర్డు ఆఫ్‌ కంట్రోలు అనే పార్లమెంటు సభకార్య దర్శికి మద్రాసులో గవర్న 


మెంటు ప్లీడరుగా ను తరువాత అడ్వకేటుజనరలు గాను పని చేసిన జాన్‌ బ్రూస్‌ నార్టన్‌ గారు 450 పుటలు గల 


digavalli1943 @ gmail.com 


Page | 1 


నివేదికను! పంపి దానిని 1854 సం. లో ప్రకటించారు. అందులో కాకినాడ ప్రజలకు గల ఇబ్బందులు తీర్చడానికి 
కలెక్టరు ప్రెండరు Ma. గారు ప్రయత్నించడము, అప్పట్లో మద్రాసు ప్రభుత్వము వారు సొమ్ము మంజూరు చెయ్యక 


నిరాకరించుటంవల్ల అది ఫలించక పోవడము నుదహరించారు. కాకినాడ దగ్గర సముద్రం లోతు తక్కువ అందువల్ల 


సీమ నుంచి వచ్చే ఓడలు రేవుకు మూడు మైళ్ల దూరంలో లంగరు వేస్తాయి. వాటి దగ్గరకు పోయి సరుకుల దిగుమతీ 
ఎగుమతీ చెయ్యడానికి చిన్న నావలు పడవలు ఉపయోగిస్తారు. ఆ స్థితిలో కాకినాడ రేవు ముఖద్వారం దగ్గర 
ఉప్పుటేరు నుంచి కొట్టుకు వచ్చేమట్టి సముద్రపు ఆటు పోటు వల్ల పేరుకొని క్రమ క్రమక్రమంగా పెరిగి 1847 నాటికి 
అడ్డంగా పెద్ద దిబ్బగా తయారైనది. నావలు పడవలు చుట్టు తిరిగి పోవలసి వచ్చేదినానికి ఒక్క సబురు కన్న 
చేయడానికి వీలు లేక పోయినందున వర్తకులు కలెక్టరు గారితో మొరపెట్టుకొన్నారు. అప్పట్లో జిల్లాకు ఇంజనీరుగా 
వచ్చి ఆనకట్ట పనులు చెయిస్తూవున్న కెప్టెన్‌ ఆర్థర్‌ కాటన్‌ గారితో కలెక్టరుగారు సంప్రదించగా ఆయన దిబ్బమధ్య గండి 
క్రొ Š ముఖద్వారం మరమ్మతు చేయ డానికి ఒక పధకం తయారుచేశారు. దానికి షుమారు 1500 రూపాయలు ఖర్చు 
అవుతుందని అంచనావేశారు. ఈ స్వల్ప మొత్తమును ప్రభుత్వమువారు మంజూరు చేయక పోతారా అనే ధైర్యంతో 
కలెక్టరు గారు తరుణం తప్పిపోకుండా పనిని ప్రారంభించమన్నారు. ఆయన రివిన్యూ బోర్డు కు వ్రాశారు. వర్తకులు 
సంతోషించారు. పని మొదలు పెట్టిన తరువాత కెరటాలు ధూకుడు హెచ్చి దానికి ఆటంకం రాకుండా ఒక అడ్డుకట్ట కట్ట 
వలసి వచ్చినది. దానికి రు. 800 కావలసి వస్తుంది. మొదటి దానికే సొమ్ము మంజూరు కానందువల్ల దీనికి కాదనే 
అభిప్రాయంతో వర్తకులే చందాలు వేసుకుని ఇచ్చారు. ఇంతలో1848 సంవత్సరం లో కాటన్‌ గారి కి జబ్బు చేసి 
రెండేండ్లు సెలవు మీద సీమకు వెళ్లారు. కెప్టెన్‌ ఆర్‌ గారు ఇంజనీరైనారు. ఆయనతో కలెక్టరు గారు సంప్రతింపగా 
చేయవలసిన పని బాగానే వున్నదని చెప్పి సొమ్ము చాలక పని ఆపివేయవలసి వచ్చిందని పని పూర్తి చేస్తే పెద్ద 
నావలు కూడా రోజుకు మూడు సబుర్లు చేస్తాయని ఆపని అత్యంతావశ్యక మైనదని తరుణం మించిపోతుందని 
కలెక్టరుగారు ఉదార బుద్దితో తన స్వంతసొమ్ము విరాళంగా ఇచ్చ నారని ఇంజనీరుగారు రివిన్యు బోర్డు కు వ్రాసి సొమ్ము 
మంజూరు చేయవలసినదని కూడా వ్రాశారు గాని గవర్నరు గారు ఏవేవో సాకులు చెప్పి ప్రస్తుతం ఆనకట్ట పని 
జరుగుతుండగా ఇంకొక పని చేయించడం తమకు ఇష్టం లేదని వ్రాశారు. అంతట పని ఆగిపోయనది. రేవు ముఖద్వారం 
లో మట్టి దిబ్బ పెరిగి పోయి 1853 సం. నాటికి పూర్తిగా మూసుకుపోయినది. అప్పటికి కాటన్‌ దొర గారు మళ్లీ వచ్చి 
పని చేస్తున్నారు. ప్రజల బాధచూసి అత్యంతవసరమైన పని ఏదైనా చేయించాలని కలెక్టరుగారాయనతో సంప్రదించగా 
కాటన్‌ గారు రు. 427 లు తోపని చేయిస్తామన్నారు. ఈ స్వల్ప మొత్తం మంజూరు చేయ్యకపోతే నా జేబులోనుంచి 
యిస్తానని కలెక్టరు గారు ఆవేశంతో అన్నారు. కాటన్‌ గారు ఈ పనియొక్క ఆవశ్యకతను గురించి దీనివల్ల కలిగే 
లాభాలను గురించి పై వారికి ఎంతో విపులంగా వ్రాసి తరుణం మించకుండా పని చేయిచాలనిన్నీ అందున్ల పని 


ప్రారంభించామనిన్నీ వ్రాసినా లాభంలేక పోయింది. ప్రభుత్వం ఉపేక్షించింది. దీనిని గూర్చి విమర్శిస్తూ “వర్తకులు, స్థానిక 


digavalli1943 @ gmail.com 


Page | 62 


ప్రభుత్వోద్యోగులు జాలి పడి తమ స్వంత సొమ్ము ఖర్చు పెట్టడం ప్రభుత్వానికి సిగ్గు చేటు” అని నార్ధను గారు తమ 
ల ౧ ° 


గ్రంధములో వ్రాశారు pp.313-316 


DGA) గారింకొక ఉదాహరణ కూడా వ్రాశారు. సామర్లకోట -కాకినాడ మధ్య రోడ్డు లేక దారి అడుసుతో నిండి 
రెండెడ్లబళ్లు నడవడానికి వీలు లేక గోదావరి డెల్టాలోని సరుకులను ఎడ్ల కంట్లాలపైన కూలీలనెత్తి పైన మోసి రవాణా 
చేయవలసి వస్తున్నదని పెద్దాపురం వర్తకులు కాకినాడ వర్తకులు కలెక్టరుగారికి అర్జీలు ఇచ్చుకున్నారు. అంతట ప్రెడరు 
TPAD గారు కాటన్‌ దొరగారితో సంప్రతించి ఈ రోడ్డు అత్యంత అవసరమని బోర్డు వారికి వ్రాశారు. ఆయన ఎన్ని తంటాలు 
పడీనా ఈ చిన్న రో د‎ వెయ్యడానికి సొమ్ము మంజూరి కాలేదు. పని జరుగలేదు 1854 సం ఏప్రయల్‌ నెలలో ప్రెండరు 
గాస్టు గారు బదలిఅయి గంజాం జిల్లా కలెక్టరు గాను గంజాం జిల్లా మద్రాసు గవర్నరుగారికి పొలిటికల్‌ ఎజంటు గా పెద్ద 


ఉద్యోగంరాగా వెళ్లినారు. Bhd పర్వీస్‌ గారు కలెక్టరు గా వచ్చారు. 


పిఠాపురం జమీందారు గారైన రావు వేంకట సూర్యారావు గారి పెద్ద కుమారుడు నీలాద్రిరాయనింగారికి కొద్దకాలములో 
మైనారిటీ తీరి జమీందారీ స్వాధీనం పొందుతారని పట్టాభిషేకం ప్రయత్నాలు జరుపు తూవుండగా ఆయన 1854 లో 
అకాల మరణమును పొందారు. అంతట ఆయన తమ్మడు మైనరునైన శ్రీ గంగాధర రామారావుగారు జమీందరీకి 
వారసులైనారు. అందువల్ల ఆ జమీందారీ ఎప్పటి వలె నే కోర్టు ఆఫ్‌ వార్డు క్రిందనే వున్నది. తిమ్మరాజు గారు యధా 
ప్రకారం మేనేజరు పనిని చూస్తున్నారు. మైనరు రాజాగారు 1844 సం లో జన్మించారు. అందువల్ల ఎస్టేటు చాలా కాలం 
కలెక్టరు క్రింద వుండవలసి వచ్చింది. తిమ్మరాజు గారి పెద్ద కుమారుడైన వేంకట శివరావు గారికి 1852 నాటికి 23 
సంవత్సరాలున్నవి. ఆయన తిమ్మరాజుగారిచేతి Sos ఎస్టేటు మేనేజరు ఆఫీసులోనే ఉద్యోగం చేస్తన్నారని వారి తర్పీదు 
వలన జమీందారీ వ్యవహారాలు పనులు చక్కగా చేసేవారనీ ఉహించ వచ్చును. బహుశా అందు వలనే గంగాధర 
రామారావు గారి మైనారిటి తీరి ఎస్టేటును స్వాధీనము చేసుకున్న ఒక సంవత్సరమున్నరకు 01-06-1863 వ తేదీన 
శివరావుగారిని తమ ఎస్టేటు శిరస్తాదారుగా నియమించారు. అంతకు ముందు 1856 ఫిబ్రవరి లోనే తిమ్మరాజు గారు 


కాలం చేశారు. తిమ్మరాజుగారి పట్ల మా కుటుంబం పట్ల రాజాగారికి అభిమానం కలిగి వుండడం లో ఆశ్చర్యంలేదు. 


శ్రీ తిమ్మరాజు పంతులు గారు పిఠాపురం ఎస్టేటుమేనేజరు గాను హెడ్‌ శిరస్తాదారుగాను ఎప్పుడు పని చాలించుకున్నారో 
సరిగా తెలియడము లేదు. కాని 13-01-1856 వ తేదిన ఆయన వ్రాసిన వుయలు నామాలో అమలుదారీ, నాయబు 
శిరస్తాదారీ, ఆక్టింగు శిరస్తాదారీ, వగైరా పనులు కొంచెము తక్కువగా 40 సంవత్సరముల పర్యంతం ఇదివరకు చేసి 


వుండి యున్నాను అను వాక్యం వల్ల 1855 అంతం వరకూ చేసినారని ఎంచవచ్చును. 


O conditions and requirements of Madras Presidency John Bruce Norton(1854) pp311-313, 313-316 


digavalli1943 @ gmail.com 


Page | 3 


తిమ్మరాజు గారి శిరస్తాదారీ 


శ్రీ తిమ్మరాజు పంతులు గారు హుజూరు శిరస్తాదారు గా నుండగా బీద బ్రాహ్మణ కుర్ర వాండ్రెవరైనా ఆయన నాశ్రయిస్తే 
వాళ్లను కొన్నాళ్లు తమ ఇంటిలోనుంచుకొని భోజనము పెట్టి కొంచం ఇంగ్లీషు నేర్పించి ఒక అంగరఖా తలపాగా ఇచ్చి 

తమకచేరీలో పని నేర్పించి దొరగారికి చెప్పి ఒక చిన్న గుమాస్తా ఉద్యోగం ఇప్పించే వారట. అలాగ వారి వల్ల ఉపకారం 
పొందినవారు తరువాత పెద్ద ఉద్యోగాలు చేసి బాగు పడినవారు చాలా మంది ఉన్నారని మా పెద తండ్రిగారు 


చెపుతూవుండేవారట. 


కంభం నరసింగరావుగారు మాధ్వులైనందువల్ల వారు మహారాష్ట్రకన్నడ తెలుగు మాధ్వులను “నమ్మ' శాఖ యని 
అభిమానించి ఉద్యోగాలివ్వడం ప్రారంభించినందువల్ల ఆయన కాలంలో జిల్లాలో చాలా మంది మాధ్వులు అన్ని 
శాఖలలో నూ ఉద్యోగులుగా నుండేవారట అంతట తిమ్మరాజు గారు శిరస్తాదారు గారైన తరువాత కచేరీలోని 
నియోగులు, వైదీకులు ఇతర శాఖలవారు పాత శిరస్తాదారు గారు తమజఉద్యోగాలు ఖాయం చేయడానికి ప్రమోషనుకు 
కలెక్టరుకు సిఫారసు చేయనందువల్ల తమకు అన్యాయం జరిగినదిని చెప్పుకున్నారట. అంతట ‘Ss బెండకాయలను 
పోపున వేస్తానని ' తిమ్మారాజు గారు అన్నారని ఆయనకాలం లో మాధ్వులకు ప్రమోషన్‌ ఇవ్వక తక్కిన శాఖలవారి కే 
ప్రమోష నిప్పించే వారని మాకుటుంబములోని వారు చెప్పే వారు. ఇందులో కొంత సత్యముండక తప్పదు. ఆనాటి 


రికార్డులు చూస్తే 


అన్నివర్గాలలో నూ మాధ్వులు ప్రబలంగా వున్నట్లు కనబడుతుంది. వారి బంధువులైన గోలకొండ వ్యాపారులు, కరణ 
కమ్మలూ కూడా వుద్యోగాలలో హెచ్చు మంది వుండేవారు. నియోగులకు ఒకరి నాశ్రయించడము పరువు తక్కువ. 
అందువల్ల ఈ శాఖ వారు వుద్యోగాలలో చాలా వెనుకబడి వుండే వారు. గుంటూరులో సబ్నివాసు కృష్ణా రావు 
పంతులు గారు, న్యాపతి శేషగిరి రావు పంతులు గారు మాధ్వులు. బందరులో సుందరగిరి రామానుజరావు పంతులు 
గారు Fos oc వ్యాపారులు. రాజమహెంద్రవరం జిల్లాలో గజవిల్లి నరసింగరావు పంతులు గారు కరణ కమ్మలు. వారి 
తరువాత వచ్చిన కంభం నరసింగరావు పంతులు గారు Bey మాధ్వులు. వారు ఆయా వేపారి శాఖల వారిని 
ప్రోత్సహించేవారు. ఈ శాకాభిమానం ఆకాలంలో చాలా హెచ్చు స్థాయిలో వుడేది. తిమ్మరాజు పంతులు గారు 
నియోగులకే గాక తక్కిన బ్రాహ్మణ కులాలోని కుర్రవాళ్ల ని కూడా ఆదరించేవారు. కొంతమందికి ఇండ్లు కట్టించి 
ఇచ్చారు. అయితే ఆయనకు శాఖాభిమానంలేదని చెప్పడానిక వీలు కాదు. ఆయన కొంత మందినియోగులకు చాలా 
సహాయంచేశారు. కృష్ణా మండలం నుంచి గోదావరి జిల్లాకు వచ్చిన ఆర్వేల నియోగ బ్రాహ్మణకుటుంబాల వారు చాలా 
మంది వున్నారు. అందులో బందరు దగ్గర కృత్తివెంటి కాపురస్టులైన కృత్తివెంటి వారు ప్రముఖలు. 1828 సం. లో 
తిమ్మరాజు గారికి కలెక్టరు గారిచ్చిన కాకినాడ నివేశన స్థలానికి దక్షిణ సరిహద్దు కృత్తివెంటి వారినివేశన స్టలమే. 


ఉత్తరపు సిరిహద్దున వున్న పారుపల్లి వారు కూడా నియోగులే. వీరూ కృష్ణా జిల్లా వారే. తిమ్మరాజు 


digavalli1943 @ gmail.com 


Page | 64 


శివరామయ్యగారు తిమ్మరాజు గారి వల్ల సహాయం పొందిన వారిలో ఒకరన డానికి సందేహంలేదు. ఆయన 1849 సం. 
లో రాజన్నగారు తిమ్మారాజగారి పేర వ్రాయంచి ఇచ్చిన ఖరారునామా Gad యగుటే ms తిమ్మరాజుగారి వుయలు 
నామా లేఖరి కూడా ఆయనే. ఇంతే కాదు తిమ్మ రాజు గారు కోరంగిలో కొట్లు కట్టించ దలచి 1855 ఆగస్టు లో రాక్షస 
నామ సం. శ్రావణ బ. 10 బుధవారం నాడు దొంతాబత్తుల సుబ్బన్న భార్యా బసవమ్మ వద్ద 24 రూ. లకు ఒక నివేశన 
స్థలమును ఖరీదు చేసిన క్రయ కాగితము శివరామయ్య గారి పేర వ్రాయించామని వుయలు నామాలో వ్రాయుటవల్ల 
ఆయన తిమ్మరాజు గారికి విహితుడని తెలుస్తువున్నది. 


తిమ్మరాజు గారి వీలునామా వ్రాసేనాటికి తండ్రి గారు లేరు. తమ్ముడు రాజన్నగారు సజీవులుగానున్నారు. రాజన్న 
గారికి పిల్లలు లేనందున రాజశేఖరుడు ఆనే కుర్ర వాణ్ణి దత్తు తీసుకున్నారు. అప్పన్న గారి సంగతి తెలియలేదు. 
అందువల్ల పిత్రార్జితపు ఆస్థిలో తన వాటాను తిమ్మరాజుగారు రాజశేఖరుడు గారికి చెందచేస్తున్నామని అందులో తమ 
వాటా తాలూకు వాజ్మల్‌ మిరాసీ మాత్రం వీలైతే రాబట్టుకొని అనుభవిచవలసిదనిన్నీ తమ కొమాళ్లను ఆదేశిస్తూ 
వుయలు నామాలో వ్రాశారు. తన చెల్లెలు రాజ్యలక్ష్మమ్మగారు మొదటినుండీ తమ వద్ద నే వుంటూ వున్నదువల్ల 
ఆమెను పోషించ వలసినదని శాసించారు. తమ రెండవ కుమారుడైన వేంకట రత్నం గారు అప్పటికి ఆరేండ్ల 
బాలుడైనందువల్ల ఆయనను పెంచి పెద్ద వానిని చేసి ఉపనయన వివాహాలు చేసే భారం పెద్ద కుమారుడైన 
శివరావుగారిపైన వుంచారు. తన భార్య నగలలో 500రూపాయ విలువగల వానిని వేంకట రత్నంగారికి వివాహమైన 
ప్పుడు ఆయన భార్యకు పెట్టి మిగిలినవి తన భార్య సీతమ్మగారి ఇష్టానుసారం ఆనుభవించ మన్నారు. అన్నదమ్ములు 
పంచుకునేయడల తమ భార్య పోషణకు తగు ఏర్పాటు చేశారు. తిమ్మరాజు గారు తమ కొమార్తెకు చిన్న తనంలోనే 
పెండ్లి చేశారు. ఆమెకు పసుపుకుంకుమ క్రింద రమణయ్య పేటలోని షుమారు మూడ వీసముల దుంబాల 
మాన్యమిచ్చారు. తిమ్మరాజు పంతుల గారి వుయలు నామా మంచి తెలుగు భాషలోనున్నది. అందులో ఆయన 
వ్వవహార జ్ఞానము, దూరదృష్టి న్యాయ బుద్ది అపారంగా కనబడుతుంది. 





“ ది ౧౩ 2350 ఆ NOD సంవత్సరం రాక్షస నామ సంవత్సర పుష్య శుద్ధ E షష్టి ఆదివారం తారీఖున మా కొమాళ్ళ యిన దిగవల్లి వెంకట శివరావు, 


మైనరైయిన వెంకట రత్నం కు వ్రాయించి ఇచ్చిన వుయలు కాయితం “ 


digavallil 943 @ gmail.com 


Page | 5 





“ఇది నా మనః పూర్వకముగా వ్రాయించి ఇచ్చిన వుయలు కాగితము. _ దిగవల్లి తిమ్మరాజజు. ఇందుకు సాక్షులు కామరాజు భోగరాజు సాక్షి వ్రాలు, 
తుమ్మలపల్లి శాస్తులు సాక్షి వ్రాలు, మైలవరపు సూరయ్య సాక్షి వ్రాలు, పెద్దిభొట్ల వెంకన్న సాక్షి వ్రాలు. వుయలు నామాకు దస్తూరి తిమ్మరాజు శివరామయ్య “ 


పిండిప్రోలు లక్ష్మణ కవిగారి కధ 


కళా ప్రఫూర్ణ శ్రీ చెళ్లపిళ్ల వేంకట శాస్తి, శతావధాని గారు శ్రీ దిగవల్లి తిమ్మరాజు పంతులుగారి కుమారుడైన దిగవల్లి 
వేంకట శివరావు గారిని గూర్చి తాము విన్నసంగతులు కృష్ణా పత్రిక వగైరా పత్రికలలో వ్రాసిన వ్యాసములలో వివిరించి 
యున్నారు. ఆ వ్యాసములు గ్రంధరూపము గా వచ్చినవి. 


25-09-1939 తేదీన కృష్ణా పత్రిక లో “పిండిప్రోలువారి దండితనము అనే” అనే వ్యాసములో లక్ష్మణ కవిగారు ఒక 
పర్యాయము పిఠాపురం సంస్థానములో తమకు రావలసిన వార్షికం ఇవ్వడములో ఏదో తగ్గించడమో ఏమో జరిగనదనీ 
అప్పుడు దిగవల్లి శివరావుగారు దివానుగానుండే వారనీ మన కవిగారు కచేరీ చావడి లో నికి వెళ్లి మా దిగవల్లి శివరా 
వెక్కడ నాయనా అని రెండు మూడు సార్లు రెట్టించే టప్పటికి రసజ్ఞులైన శివరావుగారు ఆమాటవల్ల ఏదో మునిగి 
నట్టున్నదని గ్రహించి ఏమిటి తాతగారు నేనే శివరావు అని సవినయముగా చెప్పి ఆలోటు పాట్లను సవరణచేసి 


పంపినట్లు చెప్పగా విన్నాను అని శాస్త్రిగారు వ్రాశారు. 


ఈ గాధలోని విషయం శివరావు గారు దివాను గా నున్నప్పుడు జరిగియుండదు. శివరావుగారిని పిఠాపురం రాజా శ్రీ 
గంగాధర రామా రావు గారు 01-06-1863 తేదీన శిరస్తాదారు గా నియమించారు. వేరే దివానీ లేనందు వారి నే 
దివానుగారనేవారు. శివరావు గారు దివాన్సిరి చేసేనాటికి లక్షణ కవిగారు జీవించి యుంటారని అనుకోవడానికి వీలు 


digavallil 943 @ gmail.com 


Page | 66 


లదు. 1840 నాటికే ఆయనకు డెబ్బది ఏండ్లు వుంటాయని వీరేశలింగంగారి ఉహ. ఆయన శతవృద్దుడని 
శివరావుగారు చాలా చిన్నవాడని తాతాగారూ అని సంబోధించడంలో నే తెలుస్తుంది. లక్ష్మణ కవి గారి భూమిని 
కుయ్యేరు గ్రామంగుత్తకు పుచ్చుకున్న పిఠాపురం రాజా గారి బంధువులైన రావు ధర్మారావుగారా క్రమిచినందువల్ల నే 


ఆయనను రావణాసురునితో పోలుస్తూ 'రావణదమ్మీయం' అనే ద్వ్యర్థి కావ్యం రచించాడు. 


లక్ష్మణ కవిగారు తిట్టు కవి. ఆయనను చూసి చాలా మంది భయపడేవారు. ఆయనకు పిఠాపురం సంస్థానం లో 
వార్షికముండడము అందులో ఏదైనా లోపం వస్తే ఆ వ్యవహారాలు చుసే వారి దగ్గరకు వెళ్లి మాట్లాడటము సహజమే. 
బహుశా శివరావుగారి తండ్రిగారైన దిగవల్లి తిమ్మరాజుగారు కలెక్టరుగారి క్రింద పిఠాపురం మేనేజరు గా వ్యవహారాలు 
నిర్వహిస్తున్న కాలంలో 1851-52 ఆ ప్రాంతంలో కలెక్టరుగారి క్రింద మేనేజరు గా కచేరీ వ్యవహారాలు నిర్వహిస్తున్న 
ఆయన చేతిక్రింద శివరావు గారు చిన్న గుమాస్తాగా పని చేసూవున్న సమయంలో కవిగారు రావడము 
జరిగివుంటుందని, నియ్యోగులలో బీరకాయ పీచు గా బాంధవ్యం వుండటంవల్ల గొప్ప కవియైనందువల్ల 22 
సంవత్సారాల చిన్నవాడైన శివరావుగారితో ఆవిధముగా మాట్లాడివుంటారని అంతట శివరావు గారు తండ్రిగారికి చెప్పి 


కవిగారి విషయంలో జరిగిన లోటు పాటుల చక్క బరచి పంపియుటారని ఉహించ వచ్చును. 


1851వ సవత్సరము నుండి పిఠాపురం రాజకుమారులైన నీలాద్రి రాయణింగారు, గంగాధర రామారావు గారు మైనర్లు 
గా వుండగా వారికుటుంబానికి నౌకరులకు ఆశ్రితులకు బంధువర్గానికి అయ్యే ఖర్చు సొమ్ము, జీతబత్తెములు వార్షికాలు 
చెల్లించడము రైతుల వ్వవహారాలు వగైరాలన్నీ కలెక్టరు క్రింది మేనేజరుగారైన తిమ్మరాజుగారే జరిపించేవారు. 


అందువల్ల అప్పటేలో ఈ సంఘటన జరిగివుంటుందని ఊహించవచ్చును. 


3 వేంకట శాస్త్రిగారు దిగవల్లి శివరావు గారిని గూర్చి చాలా కధలు చెప్పే వారు. అందులో ఇదిఒకటి. 


digavalli1943 @ gmail.com 


Page | 7 


దిగవల్లి వంశవృక్షం (సంక్షిప్తం) 
యర్రం రాజు (1614-1630) 


రాగరాజు (1644-1700) 


పాపడు రాజులు (1674-1730) 


సూరన్న వానప్ప (1704-1764) Boss, వెంకటపతి వెంకయ్య యర్రన్న 


వెంకమ్మ భాగమ్మ 3 4 5 వెంకయ్య (1734-1790) శేషమ్మ 8 9 
నాగువమ్మ 
రామలింగం (1764-1850) నాగన్న 
సీతమ్మ 





వెంకయ్య W 4-1856) రాజన్న అప్పన్న అచ్చమ్మ రాజమ్మ 


సీతమ్మ 


వెంకట శివరావు(1829-1892) వెంకట మాణిక్యాంబ వెంకట రత్నం(1650- 1908) 
సీతమ్మ సూర్యమాణిక్యాంబ 


సుందరమ్మ తిమ్మరాజు(1870-1936) మహలక్ష్మి సీతాపతి 
శేషమ్మ 







బుల్లెమ్మ అచ్చెమ్మ వెంకటరత్నం సుబ్బారావు భాస్మరరావు సీతాపతి 
(1899-1964) 
సీతాసుందరి(1895-1948) వేంకట శివరావు(1898- 1992) 


బొడ్డపాటి పూర్ణయ్య(1870- 1939) బుద్ధిరాజు కమల(1910-1978) 


జయలక్ష్మి బాలాత్రిపురసుందరి వెంకటరత్నం సూర్యనారాయణమూర్తి లలిత రామచంద్ర మాణిక్యాంబ 


బెండపూడి కోటంరాజు (1936-2010) ఉన్నవ ఆరికపల్లి _ పాటిబండ మాచిరాజు 
సర్వేశ్వరరావు జనార్ధనరావు వాద్రేవు రాజరాజేశ్వరి రామచంద్రరావు జయలక్ష్మి సూర్యనారాయణమూర్తి 
విజయలక్ష్మి 


తిమ్మరాజుగారి వుయలు కాగితం(విలునామా) 


1856 సం. జనేవరి 13 తేదీన వ్రాసిన వుయలు కాగితం అనబడిన విలునామా 9"? వెడల్పు 14 (అంగుళాలు) 
పొడవు గల 8 పుటలు. ఆ కాలం నాటి చేతి వ్రాత, పారిభాషక పదాలు, ఆస్తిపాస్తులు, భూమిపై హక్కులు, మొదలగు 
వివరాలు కలిగిన ఈ విలునామా ఆకాలం నాటి చరిత్ర ను చాటుతుంది. కానీ అసలు ప్రతి చదవడం దర్గభం. అందు 


చేత అసలు ప్రతి మొదటి మరియు చివరి పుట మాత్రమే అతికించి విలునామా శుద్ద ప్రతిని పూర్తిగా ఇవ్వటమైనది. 


digavalli1943 @ gmail.com 


Page | 8 








digavallil 943 @ gmail.com 


Page | 69 








digavallil 943 @ gmail.com 


Page | 70 


AKS 9 తమ్ము కాయల و ن و‎ de OnE su | 


థి /3 > £ < G [856 104/60 
79 ¿m £ S0SS (Cp 45 £ 8% 
موه‎ du £ بوک ۵ سورخ مک سک‎ 
వంకట 3 ¿ear هک مرک‎ యర 
Zo H 0009 کر ود نها‎ at 3700070. 
| BS ano کر ہہ‎ eo రాని deen 
مک رو‎ 4 ants forgo | 
ఈ 080 FS) నంత OO లు వ లూకులో 
$o Bo తు Sone ల మడు REE 
A029 cowie వరము మ్మ CRIT 
نک‎ 977۵ 3 ad oí + 
Kon £ ముదు 6 గువ్వ Oç DOS LI 
రాన్ని wn $ Gogo G 0 SD 
కోయిలా ک ر ک‎ Syl ఈయన పనికీ 6 mo 
30: < m పన GJ ok తూ డల 
న్నాను. అంతః ous مق‎ వగలిలోచ్చు ఇ 
WIA Ww که کر‎ £ G SAA کیت‎ 


digavallil 943 @ gmail.com 


Page |71 


Teo v, 5 ఉరు ఈ ఢు Rasen 
x 6 ری 30 کی‎ DOW గడ్డ SOK OSTI 
30 oo S020 80% GIGI N 
ss Soh ومد کر‎ ` 4 2 38,09 నం 
దున శ్రీ కోట్లు lorry ర పర్లు భు 3 
భోరు వలల 3071 ల PYD, جک‎ తాడి ZO 
Km ۵ Ikon m పను WA, ఈడ పొల 
Sf 6 mer మాస్టరు 2 z£ LON GT 
مکی مق و‎ HITT Owog, Ç 63725 
£6 2۵۸۵ AI € 68,605 me నా? 
ud Gon m 6 శ్చీంగ 8 
804 స A0 తూ SK wo wD 
9 do G £ ko رک وک‎ £ ou soos 
ము 0. SEL 38 బ్రందీ Qo 29, < ۰ 
دک 28900 83 موه‎ 00 తాల యు 
m£, CH Le (@ 3700 2807026 $9 
KAI గా లదన౦ FS ENDS POT) 


digavallil 943 @ gmail.com 


3 6 ov $ کک‎ GBS X 609 200 
K SVE که‎ 3 Pe Pen 

B05 Tru K‏ 030 زر رک 
eps À VO Bom లక లున్న లో ۸93۵‏ کوم 
Sx ate a OT DT గల oes‏ 
మోరి దశమం LA O.‏ کے Ly‏ 

a. ఈ Z54250 Goa aden శ 
ریک موو‎ లం TIL woos SD ITÄ Gos 
Ginapbos 64 G 4e0 رو‎ WS Cay 
లో 9 ay S37 మై ats 33 4 0 £ ge 
دک کر .4 و ود‎ £-Q 37 سل بت رک هه‎ Q sw 
مه م62‎ మాడు Tu 
yv? ور‎ der SA. 

కా లన డలు Besp S16 మార‏ رگ 
fe S34£ 20. N‏ مه wa Gb SA‏ 
JN 59 fined 7 Ase GQ u లద‏ 
నము 6 3.‏ مومت کرک نب نک رو 3 9 


digavallil 943 @ gmail.com 


Page | 72 


1 


Page |73 


EA 


ESL ease వళ్ళ రవి 3068 MAS 
a A 
کی‎ QRH కలు తల్ల యి کون‎ వ مه‎ 
ZAKS వాడు ఈ Qa లశ AKU aw 
€ SUSI 3760 8020 £ పాకం Gx 
کر‎ Dag SOUS ۰ 37,9 مج‎ ebo S 
کرک‎ ఒదులు పుయ్ల (319 శన w Du 
శుక Ow S508 Gn (ES 
sth Qo X G سوک مت‎ వయ tims 
Os Aum SIN f OL TAJA ఈగ 
کدھیت رک م رک‎ ASA. o £ 
3 (ప్రకరం అనజణట MA وک نون‎ Sew 
S95 $ om 0103: YUE TiS ౫250 
వలు 23 wan SSSR ORL 
$ 4) و‎ ముఖ ۵8 A © 5390 ٹک کہ‎ 


A. 
y. ఈ sme 5 2ب‎ = 


digavallil 943 @ gmail.com 


Page | 4 


| eras సలల mH దూ లు bi 000 
దులోఎవరీవరు £ arth Joe رک‎ 
HITT bss యము. 
£ o Bono 49 Iw ۵ 
$o Ye ٥ لک‎ o x & K KIN N 
درک کت وک‎ 777 AB < ۸8 fo Conve’ 
31) 4, £ ప తరణ యులు SHan تهج‎ దు 
33.3 40 LoS Z os SA. గను £ rv ویک‎ 
సదరు Port ROS కావలనే నమ CoQ 
SK ON Dew kv Soo Mop 2% Bans 
రవ دود‎ I EÊ | 
رگ‎ AKITA EROTA JE 
مسد‎ (Paf hz, $o هک کمک‎ ۵ A 
جد رک‎ యులకు دمک که هر‎ God Soxç3 SeA 
WAT JAL. 


8) Ba کچرق ەچ‎ POL نو‎ OOH AH 
7 0801007 لگ‎ నలం 27 & గ్ర کمک نله‎ GT 


۱ 


digavallil 943 @ gmail.com 


Page | 75 
á 


దేలు Ç & pas G4 2826 Arey 
£ Dn Sew هکس رو‎ కల్లు, 8 9 QS 
Bix Saw feo Ki Se eo 
57) وک‎ Ssh thse రా دوگ وق‎ ౧౪ 
xo £ ¿ex Avon نک‎ G 4 sgr 
hi చుటు గాంది వేర వల్లా ۵62 ASAN 
wise. روم وک کر‎ AQ ASO Quot 
“తవ ల, waives & (Aww £ 
24 Sb Lom IOS వాడ 5% 
ROMO SELAA. Com £ Swe ssw 
ms dhowd 3G, WS Que a 
BONG @ 22 NUS? 

6. da CO NA EN 
ودک‎ pal VIKA “<o Go 
న్‌. వగయిరా లున్నూ Wam 

YIP 0 Ayo ger 
tamu సరో ధనే SS 90 444 4 رھ‎ 0 


digavallil 943 @ gmail.com 


Page | 76 


7 


% 


ల? Ghwar) EO Kb ری‎ ap, Oro 
శేషమ్మ Oe నేదు YSIN 3 
ZC چسکر دوه‎ A Ba D SSS 
ఆ G4 کوک لک 6ک‎ ల $£ IÄN 
AAB دصرم‎ ఫే ల $á యుల Say 
بت نک مرک گر رک کو‎ పల لی ون‎ LOIN 
Shan Tw رک‎ BA و‎ CW SALA oan ` 
Ga ÄT Gr Qu wiv Od Aw BX 
జ Mr dus నని. ae "Ba 5 
میدق .£ و‎ yom Buh as 
ول‎ వె, నత్త గోరు کد کاک‎ IK wo ç 
20 د کم نگ‎ eS 9 کرک‎ uswa e 
GA وو رمن‎ BA mas , Sh Y 
పెట్టు ood బెట్టు వగరు రాం లుడూల్లి, మ 
WAW K Sura Gos NS SINA. 
(< £ Some నేవు که مود‎ BORO 
$ ము రిదు ی دک‎ Arg Ow దీర 


digavallil 943 @ gmail.com 


Page |77 


° 


PEE رک موه‎ sq Z GR, 
HDA Ar WG EA మడ so 
ی مر‎ HY سیم و‎ వండ Sud SA: 

390 هلف Sa కోరం గీలో‏ .و 
اک Ao o DP £. £ నాయన OS cS)‏ 
و N no 32 ధ ۵ రెచ a‏ 
CGS MATH‏ کک 27 ور o) Av‏ یی 
p 2‏ و aa‏ 
سک یوی ot ayo LH‏ 4 6 

0 sas HBOS S355 £ TATU 
Wwe E Bas کم دود‎ 
శ و2‎ S WSU 
BS ہی آکر هرک‎ eo ó Qa నది:- "PE TH 
ప ఆ ی‎ X 666 2 کی‎ నేను 
کرد ما‎ X Q رن‎ 6 70007 Soomro 
£= < Qu 9165 నూట! 3 వపడ 0 
#صجد مره‎ $A Koh سر ددم رک‎ DT کے‎ 


E 
“SS 


digavallil 943 @ gmail.com 


ji ۱ 


a. Kwon నడు 7 om A£ | 


DA SSL‏ رو fm 2 AIC x,‏ مرک 
కట్టు u Immo‏ 03 00(730 مه nto‏ | 
Sa yew Gav sh xf `‏ .4586000 کین دک 
an Sug ed.‏ کادک tt 5188 Gis‏ )2 
y (Yu బే 2S దుంబోల మానని éS 0 ఓరి ల‏ 
کا నూరి JW‏ موسو a CA ఇం వరికు‏ 
BIR ww Ips Ww 2۵ dal, EO.‏ 
అ $ £ X-2á4 NEN -‏ رک ابوک دور 
A 1 3‏ موم و గ ee థు‏ 
తున CSE STR‏ دنه ,9.09% مریم 
OSA KASE పారం ABB‏ 
Qosqo SED E SOL L. vin a‏ 
دوه aa tae A, E Slas‏ 
అయాం % OWQUO. AUDIT IDI AX‏ 
MTT Endesa x 010 Sual‏ 


digavalli 1943 @ gmail.com 


| 


| 


Page |78 


Page | 79 


WIIN 308 4 ار‎ Ld Ah 33-8-0G 

bul) 1‏ یگ Bo ans A off ov‏ مد رکه 

1 SKI 0౮ వ్‌ ۶ a doef 
4 (£ K. DONO, 299 20 OS 

యిన 2 ep A OPES 

۵. x hap: 158 هک دق‎ 2 

వరు 0 దీ.‏ دک هک که ور 

A. wd. య ah Stor SAD 
K Shey 2,8 Sov Sf 0780008 6000 ల 
رسد‎ BLOB W Dove L 4 

Cu برچ کج کی‎ £ SWFA. &ny £ € 
పస త ఘు దలు ౩౫౨ ID O Pe O 
ک‎ o On కలకి 80 6008. . 

n రమణి ద్య JC నండూరి వలని 
پک امک‎ e aZ ie 8 
مع درن زره مب‎ - S083 SGo Qu W య 

 foomoh Sus (తి 330 WII 


digavallil 943 @ gmail.com 


Page | 0 


// 


Job డమరిునది. KS Cl مد‎ eoo nn 
لکد‎ SS. 
N. Apu. BUS q Pond 3 ۵ ۵67940, 
AGA oS 2766 వల్ల Dok = 
£ oC Savio نک که‎ A E AL 
. من 2 0 رو ننک‎ KK <o ت86‎ n 3 O 
wm که نرب‎ SVE <4 7ج‎ Ama, 
Td وین‎ Od Sei OKSA 
)ید درک‎ ۵ FO Os MISO & یک‎ NSA, 
Ah ü Zç 4800000 Led ی‎ o 
ఈం woh Sub کر‎ ఇదర وه‎ ag š 
Eme دک‎ Wh SCI No ENG న్‌ 
మరత Con gots Kas GA GNSS | 
Kit 4 Iwd శ 624 04) | Oo ddr 4, 2w ۷ 
LÄ rw do < వ ¿eQ A Qa £ స్ట. ۱ 
“8086 ఈల Mou رک‎ 9415, GOSKAN ` 
AF భయా bro تک‎ KIND AO EE, 


digavalli 1943 @ gmail.com 


Page |81 


4 yo Ko ۸ oss PUA SORI. 
oe 309 మంజు బూ KWC مرو‎ IN 
کہ کتک‎ JA & AW AL. 

n Su SYS aou ره چپ‎ n 2 
fase 406 Q Š UNI Ov مجح‎ 
Bu Moloney OPI Sep బది Ov Ase 
S02 Safa CL 0602 add _ 
వం W TTO 170 TOLLS x (eo మయం 

Sona. Bowed Bai ౧౩౬౫ 
£484 DOY مد مدرم‎ 83 Cao 
Qo Sash. toon Co 
soy Sw ru (É 9 నభ, | 
n. Lite AI که ون‎ o 
y eo í ADA a لک‎ 
రల خی‎ గ. MALEN 
302,95 Gd, HIB س‎ 300) 6 
SES oer CH 


digavallil 943 @ gmail.com 


Page |82 


/3 


Cus Ss శీ bok డతంరుంనదీ. Card 
Gauowrdy ౧౩ مت‎ g సశ IR, 
SK کدت ووه‎ HA GIA లదు తండ ° 
arti 319 bite, Sep هک‎ SB SA— 
روک رم‎ . AVS کت ا۵‎ Sr Sey యూ 
tw £ É که‎ యని 420 odes seo ; 
روک‎ Moor లాల? من 6 ک‎ మలల EVD, - 
Srv Ay O £ x JLS మొదలుని 
L £ درگ‎ Osso 2 Gwe 09. _ 
9,000.4 rae oy ewe AY 
نو سور ب‎ í $212 Soe nuo 
x దు va E ROT 
40 సూ రా వధో చుం nhs ot هی‎ 
3002353 AA مر‎ 710 Z 091 0 AA) 
w کک‎ yom KKI ps 
W యాన $ (é) TUS 2-960 » 0 
pr ax 4 Bo< E 2۸4 


digavallil 943 @ gmail.com 


Page |83 


/4 


బూర Š sQ ISOIN నయ KATS 40. 
0-004. G కట్టి లక boot 
2۳7 م موق 2 کی ان‎ TOUTE) وه رده‎ 
323 .نگاو‎ SAW SYN Aas 5009 
-@ مت ت‎ sto , గోపు రవ STA తంట వలా 
SX Qvoven Shs Gas ns 
S] EH BADD Hb [SS e ک‎ sw 
SK وچمه‎ Gob و‎ S HOW 
xp a BIG sa SSÄ Bar 
98 کد‎ తప ట్ల? 0 OL 083 00 జాం 
مج چ‎ తులకు @ لک‎ రతం 4 oro یوک‎ 
SB (SA دی ۹2:2 سک‎ 4€ Okra namo 
Bok 39 سحن‎ í ప یله نک‎ So Kd Law 
నది. KMS Bore ays رگن رک مک کرک‎ 
లోగ SAL OIK యు ఫండ్లు 
SK mau! É qo رکو کہ د کہ‎ కు 
లు తగరం రకు لک‎ TOMA CGS 3 


digavallil 943 @ gmail.com 


Page | 84 


iS; 


TH Arse IN wm pr 
SSeS K له هانگ‎ ss వుండ 
Su ASA x09 ఈ ره که‎ లగు. 
کک کن ره‎ TK, iA $3 హం 11 
لا‎ amat kasa Sabu EO, 
Haas 308 که‎ 0 JK Zod _ 
AOD WA مه‎ 060406 ۰ 
ور و‎ Tuya E 
Bigs 3260 EKOLA. Gai 
GaN fe Zf ఓ టు Sede చ్చు mag 
هکس‎ Le AK ۰ జాాగ0దలర్రరిద్‌. _ 
3387 £ os ZK 23808 5 
Ba ka Kane @o < Sno SA 
ی‎ Bon E 
اک مدق‎ & Quip 3729225 
4410 päänä n; Wren mes 
వశీ మ § son? క Ot: 655 a 


digavallil 943 @ gmail.com 


Page | 5 


ا 


STL موف‎ An مه‎ ro Sand 40 | 
BIG S 5000S گ‎ foe Ws Dao, దద 
రజీ oÇ— వలల 29007 Bode న 
30 Fe &- as tha మల్ల ప్రాత వల్లి. 
AITO PÄ TT IN Qo |< వలా واد ر‎ 
పరు Aber e0 2 sven FE 
DA AI E 2854 ot. 
Crores... 
DS BSH mando 469. i 
۸. SOSI మరి JOIN ch 
నవేశసరియంం ,رکه سول‎ (BAe. 
Ow NSLS mar. 
n దు తా á g هک‎ 320 LOK Se 
SSG 2 ۵ ۰ దు SO BS xo 
مرو‎ క 
٩ FSO యు NO 278 జు ణి 


వరల HIT OIS "1:00. 


n. 


digavalli 1943 @ gmail.com 


Page | 86 


ا 


STL موف‎ An مه‎ ro Sand 40 | 
BIG S 5000S گ‎ foe Ws Dao, దద 
రజీ oÇ— వలల 29007 Bode న 
30 Fe &- as tha మల్ల ప్రాత వల్లి. 
AITO PÄ TT IN Qo |< వలా واد ر‎ 
పరు Aber e0 2 sven FE 
DA AI E 2854 ot. 
Crores... 
DS BSH mando 469. i 
۸. SOSI మరి JOIN ch 
నవేశసరియంం ,رکه سول‎ (BAe. 
Ow NSLS mar. 
n దు తా á g هک‎ 320 LOK Se 
SSG 2 ۵ ۰ దు SO BS xo 
مرو‎ క 
٩ FSO యు NO 278 జు ణి 


వరల HIT OIS "1:00. 


n. 


digavalli 1943 @ gmail.com 


ty గ్‌ 
/| 


SK 2 Ole Ki.‏ ورد رم Bs‏ .و 


A 


A: 


A2 


بک 


۸ 


۸ 


0. 2936-40 6652 4 نت‎ 6 n00-00. . 
30% TDI 
KONU ary AS Eb foo 
es 3 4 | 
ape ja, rer మయం... 
వరలు GI N KOo- 0 
K Ow Cam ani 2778) {SE 
e تک‎ 5 Bajos 1 
a One 6, AOI Geo 07 p __ 
دون‎ A GAW m: X0+2- ie 
مس‎ Ox os నలా (1 
Siw: | 
1 On 64%) مرو هوک‎ గ. 
esa yy: Wir Hoard feze a 
RO అవటు ۹۱ 0۵-0۰ 
Kn 2370809230 గర నంతా. sem 


digavallil 943 @ gmail.com 


Page | 87 


n. 


Page |88 


18. 


దా wm okies 309k ma? تک‎ 
موی و80‎ 


n. Gresley evans asss d 


A 


> 


D 


رمد 


6 A نون‎ Kfar 

4 37 2970 09 రదర Goce 200905 
SK Oo Karo تمه ویرک که مس‎ 
Hn روا مسر‎ 

(08 ورآبوهی موو‎ YSA SIN G WU 
ఆతన ప్ర oti ఆన wary -وط/‎ 
EEN <s Osh SK AN Od 

3“ کک 4ہ‎ A چ یکن‎ A, అలుల 
Aw 80 hh Hier aq అఎల్తా 520 

శ هک ۹63دک مەک‎ మలం هه نگ‎ 
که‎ Sere లట్రంలోటా7 ఈ ఆస fe 09900 
Ç జీ దశ వ OOK au JOKI OON: 
ఒరి TTO é, dad గా WOMS Hw 
S146, Sop MCE) IAI H | 


OV 40— —0-0W.- 


digavallil 943 @ gmail.com 


Page | 9 


ij 1 


A. مره موک‎ £ #0 డు Bure దు మూలే వుం 
చక్షు పతిత BAG. cu x CLOW 
ROOMS AG, Orns) INA aS € 30-00 

౧. మండ do w నివేశనం తుద్దతు తోను 
పభ్రంతాటావీ ۵ نوک‎ రు 20-00 ఏద. 

Mosh بد‎ Amon AS f(s av 

పోతల నీదీ, |‏ کورک خ) 

4 pnt bho! Side Ser KA. 
Sow బాటా 2 G2, 9M ۵ جک‎ 630 e | 
SP Gin 319 LKP 2 5.37608 న 
ao ۱ > ور 8054 موه‎ (VISA .. 
هدک 829 س‎ É مت‎ 4 80 2 of - 
550 Saw SW 9, TI هوک‎ 
کو وه © کسه‎ phir 
ra నా స్వం థ సఖ oC s BS Base 
جر و بو رگ‎ rind BS SAS 9 SN 
33 وور4‎ పనిలోకి ధ్ర Š Z 2 & ms Com 





digavallil 943 @ gmail.com 


Page | 90 


ij 1 


A. مره موک‎ £ #0 డు Bure దు మూలే వుం 
చక్షు పతిత BAG. cu x CLOW 
ROOMS AG, Orns) INA aS € 30-00 

౧. మండ do w నివేశనం తుద్దతు తోను 
పభ్రంతాటావీ ۵ نوک‎ రు 20-00 ఏద. 

Mosh بد‎ Amon AS f(s av 

పోతల నీదీ, |‏ کورک خ) 

4 pnt bho! Side Ser KA. 
Sow బాటా 2 G2, 9M ۵ جک‎ 630 e | 
SP Gin 319 LKP 2 5.37608 న 
ao ۱ > ور 8054 موه‎ (VISA .. 
هدک 829 س‎ É مت‎ 4 80 2 of - 
550 Saw SW 9, TI هوک‎ 
کو وه © کسه‎ phir 
ra నా స్వం థ సఖ oC s BS Base 
جر و بو رگ‎ rind BS SAS 9 SN 
33 وور4‎ పనిలోకి ధ్ర Š Z 2 & ms Com 





digavallil 943 @ gmail.com 


Page |91 





dey وک‎ in Lops 6 
39 6 وک‎ ఖా WA PLM Hues 
yi کی کیان‎ íf ED, 
GEE: EA 2 $522 £ لک‎ 
CAS hove వనన 22 Go 
SA É مرک ات‎ SIQA S 

OU move 2 و‎ ova. KAS 
KIA JESENIN Kaide 
Män on K oe! వీ Gy a వే తారు కోరి Sore | 
ah Craw Soa SIIS Ayn 
Ko IN Qx—Ç& weer 271 Apex Ofer! 

KOP KAH WUE: నూక నా INKS 

Sc CDS وحم مرک‎ OW! SEK 

Bet o ó Sg اک‎ 903 wD 6 RB 

S20 ó £, ప. 6 ا‎ 
నడ ev و تکوم بکد‎ 
AK 9,05 o 1 1402000 SÄ ag 


digavallil 943 @ gmail.com 


Page | 2 


21 


22 fon 409 2 YSIN EKIN | 
TINA کر ےک کدوک کوک‎ ¿om 
ASAE SISÄ 27 Ko جرک وگ‎ 
GT ON దళ i శ్రర ద ఈ ASIN 
VEL SL GA oR کل‎ SKI. £ 
Á oa a Sond LBS 
SSE 27 KIN ALIS L OGD యమా. 
مم‎ వేయరు. వీ o— رھ کی ری‎ nestä 2 
_ Ao کوک‎ Wb aa | 
¿u 2౪5 0 4 OSASI م کرک‎ 
> هد رک ها‎ SO I Keone Soo 
fas Boxes MÄ JAN SE مور‎ We _ 
So SULLA od; Judo 
Cad 332e TO! Qoy ] Qu و‎ £ uw. 
در‎ DEI! CWT 2103 uno Av. 
۷ 3 నం A ఆ తన من و‎ KW Shon 





digavallil 943 @ gmail.com 


Page | 3 
ید‎ 


2 06 bo SKS Fa : స్య 390! Ja 
وک 0 و بو کی‎ PP, وه‎ £ 
hyo Iw £ K ر‎ ٥8ں‎ బార Any 
| o 6 SA 3K సము >z 
Sore లత OO AKO తరభు రోమన్ల 
"వయకు نگ‎ < Ba و۵۵(‎ 2,00 
norSus ss, i 
3 li Pn وک‎ SK ON رن نوچ‎ 
رک‎ OLS ప گرد‎ లలా کو‎ Sad Zaa 
wd MAR PS ow Cows Sah av 1 
రా ఒత్త Ñ తగ OY 0005 న్యో 4 ال رک‎ 
త TIVES frond 9 bro OD 
తలనీన B రికో దంట 30.9 جرج‎ LEE 
GKN S کک‎ 6 
ix. olde mol 3 وک ما3 ه‎ Au ۷ 
سیت‎ dy foc mo مک کسویک‎ రాణ 
రుం Za $o 2 SG ۷ کت‎ 


digavallil 943 @ gmail.com 


Page | 4 


b | 


>= f چم‎ u 0 K 0029 యేట టీ Gas al 
విద్ధి $K ONI VUAV 4 موق‎ he Gefdd .. 
S150 97088 ۳۳ 8, Qu LSS Ou ors 
k Sind. Ka £ Boka 4065 7. 20 
గు Bod Gri Qan Ó < Ig su మలి... 
pars Joh 3. | 
AX. Bs An WA dA Ay S466 OO త, 
A بر ری ک که‎ UR Ar 
دنارگ رک‎ ۵6۵ $K 0 A 1] 
رن‎ Br డో క్ల Sy Al Zaa. U 
۳ BN FETT | 
read gpd م‎ 238 Sou z وه‎ _ 
Cie vu مهن‎ వడ్డీ SÁ ఏష €s SB | 
be సత్య 48 Gow £ (apu OS 
i 4 పేజా geo رلک‎ NBA Kok! 
ASA 
Ng. = 4800 & ar woes 3046 dead 


digavallil 943 @ gmail.com 


Page |95 


b | 


>= f چم‎ u 0 K 0029 యేట టీ Gas al 
విద్ధి $K ONI VUAV 4 موق‎ he Gefdd .. 
S150 97088 ۳۳ 8, Qu LSS Ou ors 
k Sind. Ka £ Boka 4065 7. 20 
గు Bod Gri Qan Ó < Ig su మలి... 
pars Joh 3. | 
AX. Bs An WA dA Ay S466 OO త, 
A بر ری ک که‎ UR Ar 
دنارگ رک‎ ۵6۵ $K 0 A 1] 
رن‎ Br డో క్ల Sy Al Zaa. U 
۳ BN FETT | 
read gpd م‎ 238 Sou z وه‎ _ 
Cie vu مهن‎ వడ్డీ SÁ ఏష €s SB | 
be సత్య 48 Gow £ (apu OS 
i 4 పేజా geo رلک‎ NBA Kok! 
ASA 
Ng. = 4800 & ar woes 3046 dead 


digavallil 943 @ gmail.com 


24 


నయిన یکی کک‎ వోటు ANY 
ی‎ 
لگ مق که رو‎ 6 wat 25 af ale 
NEL $$ ONS HE Fas JOR 
VON Ka SK OO SAS ey § نف‎ 
WAM $o 2 با رگد‎ A I 
11 Sri £ £ Á Qo ارک وج‎ 
Ay فا رک‎ KI & S40 کک‎ or PEGA. 
وم‎ PPA که‎ Gow uv San Aw 
SSL aw رک‎ Ama Çap رہ‎ 3 
کرک‎ Bray S06 £ ar AMOS 
4 ఎడ్లను పోనూ OK SUIN 
Ar KI ji Noma pu 
ک‎ £ wh సన్‌ dasdwe | 
005855208 0 
LILIAN 4 . © x Ono ó a 
బడు ries 03 304 بل‎ | 


digavallil 943 @ gmail.com 


Page | 6 


Page | 7 


2۶ 


Barn hs NRE Su AS 
وم‎ శతా 46 oo £ TIIB 
nye باکر‎ Ost £ Ç xo 532 ke 
Ea J Pas nh 
رک‎ £ వల KP 77 భారిన TYK 
G Qe OAK Ca f IR 
OK e2 XA మండు Ó wen O 
CoS f u Arm 62 Oi 
fom E A A | 
40 Caan که‎ | 
2% که رکو لک ھچ‎ న هکره‎ uu. | 
KSB Yh నంచు మయా BF 
టాడు & 25 aw سید‎ Š 27 గల اکا ر‎ 
Qo రత్త < AS P LOW Vyö etä, 
Ce SDS A Š (క్ర యము X ow | 
అలక مرو من«‎ OOF Lew, 
ost وه ک‎ suk & ¿ous AGA 


పవని. 


digavallil 943 @ gmail.com 


Page |98 


% 


dé <. & dow’‏ £ ما۵ 
MP Sb ES స ELA ۳‏ 
۱ ودک 39 دک وک EL eR a Ry (లే fa‏ 
CEA 6 6 toh Qo S604‏ 
KS ఠీ Sowa A tys Snow‏ | 
ey 0 WIR ELM ETS‏ 
aes BR త అయా? 31) worvah‏ 
SAAN భూత గాథ DIL £w‏ 
Z€ `‏ که e 378, G మ‏ کد 6- 
౨ వాలదు ద్‌ ECDSA లల వడ న‏ 
Ja ౬ Basa‏ 80131400 2 — 
NKI మదల Kafi try £‏ 
Oh రబా.‏ وک A bbs Mal i‏ 
Buco tra జట.‏ 


=. 


digavallil 943 @ gmail.com 


Page | 9 





mee; 


¢ 





digavalli1943 @ gmail.com 


Page | 100 


నాలుగు తరాల దిగవల్లి వారి చేతివ్రాత, వారి దస్కత్తులు 





Digavalli Thimmarazu (1794-1856) రాజమండ్రీజిల్లాలో హుజూర్‌ శిరస్తాదారు , పిఠాపురం సంస్తానానికి కోర్టు ఆఫ్‌ 


వార్డు మేనేజరు 





Eldest son of Thimmaraju Pantulu:- Digavalli Venkata Sivaro (1829-1890) పిఠాపురం సంస్థానానికి దివాను . 





Second son of Thimmarazu Pantulu :- Digavalli Venkata Ratnam (1850-1908) 
కొవ్వూరులో رو‎ Hew మేజిస్టేటు 





Eldest son of Venkata Ratnam (1850-1908):- Digavalli Thimmaraju (1870-1936) B.A 


వుయ్యూరు సంస్థానానికి దివాను 


digavallil 943 @ gmail.com 


Page |101 





Second son of Venktakta Ratnam (1850-1908):- Digavalli Venkata Siva Rao(1898-1992)B.A., B.L 
(Advocate) విజయవాడ . 





Eldest son of Thimmaraju (1870-1936):- Digavalli Venkata Ratnam (1899-1966 Eluru) M.A., B.L 
Practiced Law in Madras High Court in the Chambers of Alladi KrishnaSwami lyer 


3 భీమేశ్వరాలయంలోని శిలాశాసనముల శుద్ద ప్రతి 


కాకినాడ లో శ్రి భీమేశ్వరస్వామి ఆలయంలోని శిలాశాసనములు 
మొదటి శిలాశాసనము 8-10-1828 


శ్రిమదఖిల జగజ్జేగియ్య మాన శ్రీమత్రిపుర సుందరీ సమేతులైన శ్రీ కాకినాడలో వెంచేసియున్న శ్రీ భీమేశ్వర స్వామి 
వార్కి శాలివాహన శకాబ్దములు 1750 అగునేటి వర్తమాన వ్యవహారిక చంద్ర మాన సర్వధారి నామ సంవత్సర 


digavallil 943 @ gmail.com 


Page | 102 


ఆశ్వయుజ శు ౧౦ స్థిర వారమ్ను కౌండిన్యగోత్రోతృవుండైన వెంకయ్య యొక్క పాత్రుండును రామలింగము యొక్క 


పుత్రుండుఅయిన తిమ్మరాజుకట్టించి యచ్చిన శిలామయ మంటపము. శ్రీశ్రీశ్రీ 


రెండవ శిలాశాసనము 15-3-1831 


శ్రీమదఖిల జగజ్జేగియ్య మాన శ్రీమత్రిపుర సుందరీ సమేతులైన శ్రీ కాకినాడలో వెంచేసియున్న శ్రీ భీమేశ్వర స్వామి 
వార్కి శాలివాహన శకాబ్దములు 1753 అగునేటి వర్తమాన వ్యవహారిక చంద్ర మాన ఖర నామ సంవత్సర చయిత్ర శు 
n జయవారము శ్రి మత్కౌండిన్య గోత్రోద్భవుండు నాపస్తబ సూత్రుండును శ్రీ దిగవల్లి కులాంబుధి సధాకరుడ 
నాగువమ్మాయాఖ్య ధర్మపత్ని సమేత వెంకయ్య మాత్‌ పౌత్రుండు సీతమ్మాఖ్య ధర్మ పత్నీ సమేత కామలింగ 
పుత్రుండును సకల బుధవిధేయుండును నగు తిమ్మరాజు నామధేయుండు శ్రీమచ్చాశ్వత స్థితి యోగ్య శిలా చయ 


శ్రిముఖ్యాలయ 3 మజ్జగజన్యాలయ శ్రి తళ్యాణ మండప శ్రీగోపుర ప్రాకారాదులు నిర్మాణము చేయించి సమర్పించెను 
శ్రీ సాంబశివార్పణమస్తు 


Wills are unknown to Hindu Law. Regulation V of1829 says that Will of a Hindu must be in conformity 
with Hindu Law 


digavalli1943 @ gmail.com 


Page |103 


అనుబంధం - | 


1855 నాటి ఉదో sen 


తిమ్మరాజు పంతులు గారు ఆక్టింు హుజూర్‌ శిరస్తాదారు గాను, పిఠాపురం ఎస్టేటు కొర్టు ఆఫ్‌ వార్డు మేనేజరు గాను 
రెండు ఉద్యోగాలు నిర్వహిస్తు 1855 సం. ఉద్యోగం చాలించుకుని ఉపకారవేత్తనము పొందారు. ఆ కాలం లో నియ్యోగి 
పంతులు గారికీ గొప్ప పదవులు లభించడమే ఆశ్చర్యకరమైన విషయము. అప్పట్లో మద్రాసు రాజధానిలోని అన్ని 
జిల్లాలో ను దేశస్థమాధ్వ వేపారి పంతుళ్ళు శిరస్తాదారు మొదలైన పెద్ద ఉద్యోగాలన్నీ ఆక్రమించి ఇతర శాఖలవారిని 
రానిచ్చేవారు కారు. ఈ వేపారి పంతుళ్లు వారి తో సంబంధ బాంధవ్యాలు చేసిన కరణ కమ్మ గోల్కోండ DIO పంతుళ్లు 


ఒక కట్టు గానుండే వారు. చాలామంది دع دک وت‎ కూడా ఆ శాఖవారే. అమలుదారులు, ఠాణేదారులు వారే. కొద్ది 


మంది మాత్రం ఇతర శాఖలవారుండేవారు. 


Report of the Commissioner for the revision of salaries and Establishments by Henry Ricketts , Calcutta. 
Bengal Harbour press 6 vol (1858) అనే పుస్తకములో 1855 సం. 23 జలైనెల నాటికి గల ఉద్యోగుల వివిరాలు వల్ల 


ఈ క్రింది సంగతులు తెలుస్తున్నవి. 


























కులము హెడ్‌ శిరస్తాదారు | నాయబు శిరస్తాదారు తాశిల్దారు | మొత్తం 
మహారాష్ట్ర దేశస్త వేపారి బ్రాహ్మణులు 17 20 117 154 

ఇతర శాఖల బ్రాహ్మణులు 2 13 68 83 

ఇతర కులాల హిందూవులు 2 3 45 50 

నేటివు క్రైస్తవులు 0 2 3 5 
ముసల్మానులు 0 13 13 
యూరేష్యన్లు 0 0 0 
మొత్తం సంఖ్య 21 38 245 305 























Freikenberg Guntur District p77 


అనుబంధము - 2 


జిల్లా కలెక్టరు చేతిక్రింద 1850 నాటి ఉద్యోగ వర్గము 


digavalli1943 @ gmail.com 


హుజూరు కచేరీ 


A. (Secretariate ( శిరస్తాఖానా 


Page | 104 





1 | 9637 డిపార్టుమెంటు నేటివు అకౌంటెంట్లు 


నెల జీతము స్కేలు. 
రూ 








































































































G 





1 | హుజూరు శిరస్తాదారు రూ 210-300 
2 | నాయబు శిరస్తాదారు 120-175 
3 | అసిస్టెంటు శిరస్తాదారు 100-120 
4 | హెడ్‌ గుమాస్తా 70-100 
5 | మదద్గారులు(సహాయోద్యోగులు) 6 లేక 7 గురు 20-40 

6 | ముచ్చిలు 12-15 

II | మునిషీ డిపార్టుమెంటు(నేటివ్‌ కరెస్పాండెంట్సు) 

1 | హెడ్‌ జవాబు నవీసు లేక మునిషీ రూ 70-5 
2 | అసిస్టెంటు జవాబునవీసి ఒకరిద్దరు 21-70 

3 |మదద్గారులు3 లేక 4 14-70 

4 | అసిస్టెంటు మదద్గారులు ఒక రిద్దరు 5-7 

۱۱۱ | ఇంగ్లీషు డిపార్టుమెంటు (అకౌంట్లు, కరెస్పాండెన్సు) 

1 హెడ్‌ ఇంగ్లీషు అకౌంటెంటు రూ100 
2 | హెడ్‌ ఇంగ్లీషు రైటరు 70 

3 ఇంగ్లీషు ట్రాన్సులేటర్‌ 70 

4 డెప్యూటీ అంకౌంటెంటు 60 

5 | డిప్యూడీ రైటరు 40 

6 రైటర్లు 5లేక6 10-20 

7 | వాలంటీరులు (జీతం లేని ఉమ్మైదారువారుల కొంతమంది) 

۱۷ | ట్రెజరీ డిపార్టుమెంటు (ఖజానా) 

1 | క్యాష్‌ కిపరు 80-100 
2 | అసిస్టెంటు క్యాష్‌ కీపరు 28 

3 హెడ్‌ షరాబు 40 

4 అసిస్టెంటు షరాబు 14 

5 | గుమాస్తాలు ఇద్దరు ముగ్గురు 10-20 
۷ రికార్డు ఆఫీసరు- దప్తార్‌ ఖానా 

1 ఇంగ్లీషు రికార్డు కీపరు Sard గార్‌ 35 

2 | నేటివ్‌ రికార్డు కీపరు 30 

3 | గుమాస్తాలు ఇద్దరు 15-20 

4 దప్తార్‌ బంద్‌ లు ఇద్దరు(రికార్డు ఆఫీసు గార్డులు) 7-10 





digavalli1943 @ gmail.com 





Page |105 





5 | వాలంటీరు అసిస్టెంటులు ఇద్దరు 





VI | సాదరా వారుడు డిపార్టుమెంటు @ 
అ సాదర్వార్డ్‌ అనే పారసీ మాట నుండి. కచేరీలో సిరా కాగితాలు దీపాల నూనె 
మొదలైన చిల్లర వనులు సరంజాము సరఫరా 




























































































1 జమాదార్లు ముగ్గురు రూ 10-20 
2 | ప్యూన్సు(బంట్రోత్తులు) 5 లేక 6 1-5 
3 | దలాయతులు (ఆయుధ పాణులైన బంట్రోత్తులు) 12 మంది గాని హెచ్చుమందిగాని 6-15 
4 ముచ్చీలు (బుక్కుబైండర్లు, బాతు, కలములు చెక్కువారు, కాగితములు కోయువారు ఇతర పనులవారు | 7-17 
ముగ్గురు 
5 | చలివేంద్ర బ్రాహ్మణులు ఇద్దరు ముగ్గురు 9 
6 | సిరా చేసేవారు ఇద్దరు 7 
7 | మషాల్గార్లు దీపాలు వెలిగించేవారు 4 గురు 3 
8 |స్పిపర్లు (ఊడ్చేవారు) 2 
B. రివిన్యూ బ్రాంచి 
| | ల్యాండు రివిన్యూ 
1 | పేష్కారు రూ35 
2 | ఇంగ్లీషు రైటరు 30 
3 | జవాబునవీసులు ఇద్దరు 25-30 
4 మదద్దారులు 8 మంది 15-30 
5 | మున్షీలు ఇద్దరు 7 
6 | వాలంటీరులు (8 మంది) 
en డిపార్టుమెంటు 
1 | పేష్కారు 6°35 
2 | ఇంగ్లీషు రైటరు 30 
3 | జవాబు నవీసుసు ఇద్దరు 25-30 
4 మదద్గారులు ఇద్దరు 20-30 
సాయరు (సుంకములు,!౧12౧6 Customs డిపార్టుమెంటు 
1 | పేష్కారు 35 
2 మదద్గారులు ఇద్దరు 12-20 
3 | జవాబు నవీసులు ఇద్దరు 10-15 
APSO) వృత్తి పన్ను ఇళ్ల పన్నుల డిపార్టుమెంటు 
1 | మదద్గారులు ఇద్దరు 12-20 
2 | జవాబు నవీసులు 10 
అబ్కారీ సారా నల్లమందు ఎక్సైజు డిపార్టుమెంటు 
|1 |మదద్గారులుఇద్దరు E 

















digavalli1943 @ gmail.com 





Page 6 






















































































2 | జవాబు నవీసులు 7-10 
సీ కష్టము డిపార్టుమెంటు 
e e 
1 మదద్దారు 12-14 
2 | సాంపుల డిపార్లుమెంటు 
ల [2] 
3 WAG 12 
4 | సండ్రి(సంకీర) డిపార్టుమెంటు 
5 మదద్గారు 12 
మేజస్టేటు బ్రాంచి 
సెక్రటేరియట్‌ సెక్షన్‌ 
1 | మేనేజరు 70 
2 | ఇంగ్లీషు రైటరు 35 
3 | జవాబు నవీసు SoQeo 6 లేక హెచ్చు మంది 14-31 
4 | dard (నీటి సరఫరా) 12 
5 | సిరాచేసేవాడు 4 
6 మషార్చీ (దీపాల సెక్షన్‌) 4 
Enforcement అమలు సెక్షన్‌ 
1 | సర్దారు 20 
۵ 
2 | హవట్లారులు ఇదరు 10 
య fa) 
3 | నాయకులు ఇద్దరు 7 
4 | ప్యూన్యు (జవానులు) 30 -40 మంది 5 
గార్లు సెక్షన్‌ 
G 
1 | డఫేదారు 10 
2 | డలాయితులు 12-15 6-7 
3 | ప్యూన్సు 20-30 5 
జైలు సెక్షన్‌ 
1 | Boo 14 
2 లాన్సు నాయక్‌ 7 
3 | ప్యూన్సు 23-34 8 
ప్రమాణం (Oaths) చేయించేవారు సెక్షన్‌ 
1 | బ్రాహ్మణ శాస్త్రి 10 
2 | ముల్లా 10 
3 | జలగము 7 

















జనరల్‌ బ్రాంచి కలెక్టరు అధికారాలు పెరిగిన కొద్దీ ఈ శాఖ అభివృద్ది యైనది 


1. మరమత్తుల శాఖ 
2. జిల్లా తపాల డాకు తపాలా శాఖ 


3. హెల్తు డిపార్టుమెంటు డ్రైవర్లు ఆస్పత్రి అసిస్టెంట్లు వాక్సినేటరులు 


e ౧ 


digavalli1943 @ gmail.com 


Page | 107 


Ghaibtur or Field Organization(this appears to be some outstation లో ఉద్భోగివరమయు) 


హుజూరు కచేరీలో గాక జిల్లాలో ఇతర ప్రాంతాలో outstation హుజూరు చేతి కింది ఉద్యోగవర్గము 






















































































| | తాళిల్దారీ బ్రాంచి 
1 రివిన్యూ అమీను పోలిసు అధికారాలతో (అమలుదారులు) | 60-100 
2 | నాయబు అమీను 30-50 
3 | శిరస్తాదారు 14-35 
షరా పై మూడు ఉద్యోగములు ఒక్కరికే ఇవ్వవచ్చును 
4 | పేష్కారు 20-30 
5 | హెడ్‌ మదాద్గారు 12-17 
6 | మదద్గారులు ఇద్దరు లేక కముగ్గురు 10-12 
7 | జవాబు నవీసులు ఇద్దరు, ముగ్గురు 7-10 
8 | మషాల్గారు మషాల్చీ 3 
9 స్వేపరులు 2 
రాణా బ్రాంచి 
1 పోలీసు అమీను 40-100 
2 | మదద్గారు 10-15 
3 | దమాగాపు 10 
4 | హవల్దారు 7 
5 | నాయక్‌ 5 
6 | ప్యూన్సు 30 లేక హెచ్చు మంది 
7 | గార్డు డిఫెండరు 7 
8 | గార్డు ప్యూన్సు 30 లేక హెచ్చు మంది 4 
సాల్టు బ్రాంచి 
1 aren రాణేదారు 40-60 
2 |పేష్కారు 20-30 
3 | గుమాస్తా 15-20 
4 | మదద్దారు 12-14 
5 నవీ సిద్దాస్‌ జవాబు నవీసు లేక మునిషి ఇద్దరు 10-12 
6 | షరాబులు ఇద్దరు లోత హెచ్చుమంది 10-14 
7 | కొలగాండ్రు ఇద్దరు లేక హెచ్చు మంది 5-7 
8 | డఫీదారులు ఇద్దరు లే హెచ్చుమంది 7-15 
9 ప్యూన్సు (జవానులు) 30 లేక హెచ్చు మంది 5 
10 | మషాల్సీ 5 
11 కారీమరక్కాలల్‌ లు ముగ్గురు 2 

















digavalli1943 @ gmail.com 


Page | 108 





మసుతు చావడి సాయరు చౌకీలు 





సముతు దారు సిబ్బంది 
































1 | సముద్దారు 10-14 
2 | గుమాస్తా 7 
3 | DMO (ఓవరసేర్‌) 5 
4 | 259 5 
5 ప్యూన్సు ఇద్దరు ముగ్గురు 4 
సాయర్‌ చౌకీ 
1 | గుమాస్తా 8 
2 | ప్యూన్సు 435 6 మంది 4 





సాయరు చౌకిలు చాల చోట్ల వుండేవి. గుంటూరు జిల్లాలో 46 వుండేవి. ప్రతి చౌకీలోను నెలకు పది పన్నెండ్రేండు 
రూపాయల జీతంగల చౌకీదారులు రు. 7 జీతంగల గుమాస్తాలు, రు. 5 ల జీతం గల గుమాస్తాలు రు. 4 ల జీతం గల 
బంట్రోత్తులు వుండేవారు. వచ్చిపోయే ప్రతి బండి వాని, కావటివాడిని ఆపి సోదా చేసి సుంకం వసూలు చేసేవారు. 
అందువల్ల రాక పోకలు రవాణాలు ఆగిపోయి వ్యాపారస్టు లక్కడ పడివుండవలసి వచ్చేది. మనుష్యులకు పశువులకు 
ఆహారాలాను అక్కడ నిల్వవుండడానికి ఇతర ఏర్పాట్లతో TS ఒక చిన్న OY గా నుండేది. ఈ సందర్భములో అనేక 
సరుకులపైన సుంకాలు వసూలు చేసేవారు. సర్కారు నౌకరులు చాలా లంచాలు పుచ్చుకునేవారు దీనివల్ల ప్రజల 
బాధపడేవారు. దీనిని గూర్చి పై అధికారులకు మొరపెట్టుకోగా సుంకాలు విధించతగిన సరుకుల సంఖ్యను తగ్గించారు. 
జిల్లాలో 1837 సం. లో 36 రకాలకు తగ్గించారు. సాయరు సంఖ్యకూడా తగ్గించారు దీనివల్ల లాభంపోందే నౌకరులు 
ఉద్యోగులు దీనికి తమ అసమ్మతి తెల్పుతూ పైవారికి అర్జీలిచ్చుకున్నారు. దీనివల్ల లాభం వుండే చిల్లర వృత్తులవారు 


వారికి మద్దతు చేశారు. 


అన్ని జిల్లాలలోను అవినీతి పెరిగినది. చివరకు1844 సం. లో ఈ సాయరు sory తీసివేశారు. దానికొక రెగ్యులేషన్‌ 


చేశారు. 


మొతర్చా పన్ను అనేది సరుకులు తయారుచేసేవృత్తులవారి పైన వానిని అమ్ముకునే వారి పైన నూలు మగ్గాలపైన 
కూలీల పైన చేతిపనివాళ్ల పైన ا‎ కాపరులపైన కంసాలి దుకాణాలపైన, కంవరులపైన, కమ్మరుల పైన వడ్రంగులపైన 
విధించేవారు. కులవృత్తులవారి పనిముట్లపైన కూడా విధించేవారు. ఈ మొతర్చా పన్ను ప్రజలపైన మహమ్మదీయులు 
వేసిన తలపన్నులు మాదిరిగానుండేది. ఈ పన్ను వసూలు చేసె ఉద్యోగులు నౌకరులు చాలా దౌర్జన్యము చేసేవారు. 
ఇళ్లలో జొరబడి జప్తులు చేసేవారు. 1816 సం. లో పోలీసు అధికారులు రావడంతో ఇంకా దుర్మార్గాలు జరిపేవారు. 


దీనిని గురించి ఎంత మొరపెట్టుకున్నా 1853 సం. వరకూ మన రాజధానిలో దీనిని తీసివేయలేదు 


digavalli1943 @ gmail.com 


Page | 109 
అనుబంధము III 


మద్రాసు రాజధాని 


మద్రాసు రాజధాని వైశాల్యమొక లక్షా నలుబది వేలు చదరపు మైళ్లు. మొత్తం జనసంఖ్య రెండు కోట్ల ఇరవై లక్షలు. 
1854 నాటికి రాజధానిలో 20 జిల్లాలుండేవి. ఒక్కొక జిల్లా వైశాల్యము దామాషాగా ఏడువేల చదరపు మైళ్లు. బళ్లారి 
కడపజిల్లాలు మాత్రం ఒక్కొకటి 12000 చదరపు మైళ్లు. జిల్లాల జనసంఖ్య దామాషాగా 11 లక్షలు. ఒక్కక జిల్లాలో 14 
లేక 16 తాలూకాలుండేవి. ఒక్కొక తాలూకా వైశాల్యము 300 లేక 500 లేక 1000 చదరపు మైళ్లు కూడా ఉండేది. 
ఒక్కొక తాలూకా లో 200 లగాయతు 500 గ్రామాలుండేవి. వీనిలో 500 మొదలు 2000 పొలాలుడేవి. ఒక్కొక 
తాలూకాకొక WIP క్రిందనుండేవి. జిల్లాకంత కు ముఖ్యాధికారి కలెక్టరు . ఇతని క్రింద ఆంగ్లేయోద్యోగులలో జిల్లాకు 
నాలుగవ వంతు సంపూర్ణాధికారియైన సబుకలెక్టరలను తరువాత నియమించారు. ఆరు లేక పది సంవత్సరాలు 
ఉద్యోగానుభవం గల హెడ్‌ అసిస్టెంటు ఒకడు. కొత్తగా దేశానికి వచ్చి ఏమీ తలియని ఒకలిద్దరు జూనియరు 


అసిస్టెంటులు ను వేశారు. 


ఒకొక్క గ్రామంలో నుండే మామూలు కరణ మునసబులుండేవారు (వెట్టి) వగైరా గ్రామోద్యోగులే గాక ఒక్కొక కలెక్టరు 
క్రింద జిల్లా మొత్తము మీద రివిన్యూశాఖలో 2500 మంది వరకు నేటివు లేక దేశీయోద్యుగులుండేవారు. వారికి చాలా 


కొద్ది జీతాలుండేవి, వీరు మామూళ్లనే పేరుతో లంచాలు పుచ్చునేవారు. 


హుజూరు కలెక్టరు పెద్ద జీతం కలిగి మంచిగానున్నప్పటికీ అతని క్రింది ఉద్యోగులందరు లంచగొండులై గ్రామాలలో 
జులుముచేసేవారు. మొదట తాశిల్దారుకు, కలెక్టరుకు పోలీసు మేజిస్టేటు అధికారాలు లేవు అవి జల్లా జడ్జికి 
క్రిందనుండేవి. 1816 సం. లో కలెక్టరుకు అతనిక్రింద తాశిల్దారులకు ఈ ఆధికారానివ్వడంతో రివిన్యూ పరిపాలనలో 


నిరంకుశత్వము, అన్యాయము ప్రబలినది. 


అనుబంధము IV 


కంపెనీ సర్కారు -దేశీయోద్యోగుల లంచాలు మామూళ్లు 


మద్రాసు రాజధానిలో ఇంగ్లీషు వర్తక కంపెనీ ప్రభుత్వపరిపాలన కట్టుదిట్ట పరచడానికి వ్యక్తుల స్వాతంత్రాలకు ఆస్తి 
హక్కులకు ప్రభుత్వాధికారాలకు సంబంధించిన శాసనాలను మద్రాసులోని గవర్నరు, ఆయన సలహాసంఘము 1802 
సం.ము నుండీ రెగ్యలేష్యను లనే శాసనాలను చేయడం ప్రారంభించారు. అయితే పూర్వం మహమ్మదీయ ప్రభుత్వకాలం 


నుండీ వస్తూవున్న ఆచారాలు ఒక్కసారిగా మారలేదు. క్రమక్రమంగా క్రమ పరిపాలన ఏర్పడినది. పూర్వనుంచీ 


digavalli1943 @ gmail.com 


Page |110 


మనదేశం లో సర్కారు ఉద్యోగులు ముఖ్యంగా రైతుల భూములు అమరకం చేసి సిస్తులు నిర్ణయించి వసూలు చేసే 


ఉద్యోగులు కట్నాలు కానుకలు లంచాలు పుచ్చుకో వడం మామూలుగా నేనున్నది. కంపెని ప్రభుత్వకాలం లో కూడా 


ఇది చాలా కాలం సాగినది TT. లంచాలు పుచ్చుకున్న దేశీయోద్యోగులను శిక్షించడానికి 1822 సం.లో IX 
రెగ్యులేషన్‌ అనే శాసనము చేశారు. దీని క్రింద కొందరిపైన లంచాల కేసు పెట్టడం జరిగింది. గాని చాలాకేసులు రుజువు 
కాలేదు. లంచాలు పుచ్చుకునేవారు ఇతరులు చూస్తూ వుండగా డబ్బు పుచ్చుకోరు గదా! సాధారణంగా లంచమిచ్చిన 
రైతుకు ఫిర్యాదు చేసే ధైర్యంవుండదు. ఆదుర్దా కొద్ది లంచమిచ్చి పని గాక పోతే రైతు ఫిర్యాదు చేస్తాడు. నేను తనకు 
సహయం చేయ్య లేదని కోపంతో అబద్దపు ఫిర్యాదు చేశారని ఉద్యోగి అంటాడు. పైగా జిల్లాలో శిరస్తాదారులు 
తాశీల్దారులు మొదలైన పెద్ద రివిన్యూ ఉద్యోగులందరు బ్రాహ్మణులే. ముఖ్యంగా మహారాష్ట్ర దేశస్థ DIO బాహ్మణులు. 
వారందరూ ఒక కట్టు గానుటారు. వారి బంధువర్గం వారైన కరణ కమ్మ వేపారులు పైన గోల్కొండ వేపారులపైన ఈగ 
వాలనియ్యరు. నియ్యోగులు మొదలైన ఇతర శాఖల బాహ్ముణులు కొద్ది మంది వారికి లోబడి వుండేవారు. ఎవరైనా 
ఫిర్యాదు చేయ డానికి వస్తే శిరస్తాదారు దర్శనమిచ్చేవాడు కాడు. బంట్రోత్తుచేత గెంటించేవాడు. అయతే యీ వ్యాపారి 
బ్రాహ్మణులలో నే కక్షలు ఏర్పడి ఒకరి మీద ఒరు చాడీలు చేప్పేటప్పుడు మాత్రం ఇలాటివి బయటపడేవి. అప్పడు 
కొందరిని బర్తరఫ్‌ చేయడం జరిగేది. క్రీ.శ. 1800 వ సం. మొదలు 1807వ సంవత్సరం వరకూ దత్తమండలాలో 
కమీషనర్‌ గా పనిచేసి ప్రజల గౌరావానికి పాత్రుడై 1820 సంవత్సరము లో మద్రాసు గవర్నరైన సర్‌ తామస్‌ మన్రో 
గారు “గత ఏడు సంవత్సారాలలో ముఖ్య డివిజనుల లోను జిల్లాలలోను తనక్రింద పని చేసిన నూరు మంది 
దేశేయేద్యోగులలో ప్రత్యక్షం గా గాని పరోక్షంగాగాని అవినీతి పరులైనట్లు రుజువుకాని వారు అయిదారుగురు కన్నా 
లేరని వ్రాశాడు. కొందరిని అవినీతిపరులని తీసివేస్తే క్రోత్తగా నియమిచిన వారూ అలాంటి వారే వుతారని కూడా ఆయన 


అన్నాడు. 


సత్యము ధర్మము తప్పి చరించడము మహా పాతకమని నమ్మే తాశీబ్దారులు కూడా గ్రామస్థులు తమంతట తాము 
తెచ్చి ఇచ్చేకట్నాలు కానుకలు బహు మతులు పుచ్చుకోడం తప్పుగా ఎంచరని తాశీల్దారు తమ గ్రామానికి 
వవ్చినప్పుడు గ్రామాధికారులు బహుమతిగా సమర్పించే మితమైన మొత్తాలు పుచ్చుకోవడం తప్పుగా ఎంచరని మన్రో 
మొదలైన అనుభవజ్ఞులు అన్నారు. ఇచ్చిన ది పుచ్చుకుని ఇంకా తెమ్మని బాధించకుండా త్వరగా పని చేసి వంపించే 
ఉద్యోగి చాలా మంచి వాడని ధర్మారాజని దేశంలో ని రైతులు మెచ్చు కునేవారు. రైతులవల్ల లంచాలు మామూళ్లు 
పుచ్చుకోడానికి ఈ దేశంలో మొదటి నుండీ చాలా అవకాశాలుడేవి. మనదేశం లో “ఆసరా, వీసబడి* అనే రెండు రకాలు 
అమరకపద్దతులండేవి మహమ్మదీయుల కాలంలో పండిన పంటలే మూడవవంతు రాజ భాగంగా వసూలు చేసేవారు. 
ఇంగ్లీషు కంపెనీ వారి కాలం లో పంటను అంచనా వేసి రొక్కముగా మార్చి శిస్తులు వసూలూ చేసేవారు. అందువల్ల 


భూముల అమరకంలో శిస్తు నిర్ణయం లో వసూలు లో పంట అంచనా వేసి రొక్కము గా మార్చి శిస్తులు వసూలు 


digavalli1943 @ gmail.com 


Page |111 


చేసేవారు. అందువల్ల భూముల అమరకం లో శిస్తుల నిర్ణయం లో వసూలులో పంట అంచనా చాలా ముఖ్యమైనది. 
మహమ్మదీయుల కాలం లో భూముల అమరకం శిస్తుల నిర్ణయం, వసూలు, లెక్కలనిమ్మిత్మము దేశపాండ్యా, 
మజుందారు మొదలైన ఉద్యోగులుండేవారు. కంపెనీ ప్రభుత్వములో పాతఉద్యోగుల ద్వరా కొంతకాలం పని జరిగించి 
తరువాత 1802 సం. లో వారిని తొలగించి కలెక్టరు క్రింద రివిన్యూ ఉద్యోగుల పరిపాలనా విధానం స్థాపించారు. 
జిల్లాకలెక్టరు అయన క్రింద శిరస్తాదారుకు ఆయన క్రింద పని చేసే వుద్యోగులను హుజూరు కచేరీ ఉద్యోగులనేవారు. 
జిల్లా కలెక్టరు అధికారం క్రింద గల వివిధ తాలూకాలలోని తాశీల్దారులు వారి కచేరీ వుద్యోగులూ వుండే వారు. 
తాలూకాలో సముతదారులు వుండెవారు. గ్రామంలో రైతుల భూముల అమరకం లెక్కలు HIPC అధికారం క్రింద 
కరణాలు తయారు చేసేవారు. మామూలు సాగుబడి పంటలు సముతద్దారు వగైరా హుజూరు అధికారులు తనిఖీ చేసే 
వారు. ప్రతి యేట అమరకం లెక్కలను కలెక్టరు హుజూరు జిల్లా కచేరి ఉద్యోగులతో వచ్చి తాలూకా ల వారీగా 
జమాబందీ జరిపించే వారు. అతీవృష్టి, అనావృష్టి, Sox మొదలైన దైవిక, రాజకీయాల వల్ల కలిగే పంట నష్టము, 
తరుగు మొదలైన వాని గురించి తాశీల్దారు సిఫారసు చేస్తే కలెక్టరు హుజూరు అధికారులు మినహాయిపులు చేసి 
SDD నివ్వవచ్చును. అందువల్ల రైతులకు ఉపకారం చేయ్యడానికి, అపకారం చేయ్యడానికి PIP మొదలైన 
రివిన్యు వుద్యోగులందరికి అవకాశాలుండేది. ఈ కారణంవల్ల తమకు ఉపకారం చేస్తారమో ఆని ఆశతో రైతులు తాశీల్దారు 


కు ఇతర ఉదోగులకు ప్రతి యేటా ముడుపుల చెల్లించడం మామాలైపోయింది. 


రైతులవల్ల ప్రతిసారి దేశియోద్యోగులు పుచ్చుకనే మామూళ్లు లంచాలు అనేక విధానాలైన చిత్రవిచిత్రాలుగా నుడేవి. ఈ 
లంచాలు గురించీ, అక్రమాలను గుర్చి 1852 సం. మార్చి 2 వ తేదీ గల ఆకాశ రామన్న అర్జీ ఒకటి విశాఖపట్నం 
నుంచి మద్రాసు గవర్నరుకు రాగా అప్పట్లో ప్రభుత్వ ప్లీడరు గా తరువాత అడ్వకేటు జనరలు గా పనిచేసేన జాన్‌ బ్రూస్‌ 
నార్టన్‌ అనే దొర తాను ఇంగ్లండులో కంపెనీ అధికారులైన బోర్డు ఆఫ్‌ కంట్రోలు సెక్రటరీకి మద్రాసు రాజధాని ఆర్థిక 


రాజకీయ పరిస్థతులను గూర్చి లేఖారూపంగా వ్రాసి 1854 సం. లో ప్రకటించిన ఉద్గంధ్రంలో నుదాహరించాడు. 


TT కంపెనీ ప్రభుత్వారంభకాలంలో చాలామంది దొరలపైన లంచాలు పుచ్చుకున్నందుకు విచారణ జరిపి కొందరి ని HGS చేశారు. 


Q Condition and Requirement of Madras Presidency . John Brown Norton (1854) pp 146-151 


అకాశరామన్న అర్జీలో ని వివిరాలు 


1. ప్రతి HIP ప్రతిఏటా ఒక్కక్క రైతుదగ్గరనుంచి నూటికి 10 రు. వసూలు చేస్తాడు దానిని హుజూరు శిరస్తాదారు 


తక్కిన రివిన్యూ వుద్యోగలూ పంచుకుంటారు. 


digavalli1943 @ gmail.com 


Page | 2 


2. రైతులకు సర్కారు వారిచ్చే తక్కావి బుణమొత్తం లో నూటికి 25 రూపాయలు మినహాయించి యిచ్చి తాశిల్దారు 


పూర్తిగ మొత్తానికి రశీదులు పుచ్చుకుంటాడు. రైతులాబాకీ తిరిగి చెల్లించే టప్పుడు పూర్తి మొత్తాలు వసూలు చేస్తాడు. 


3. వర్షాలు కురిసినా కురవక పోయనా శిరస్తాదారు దుస్సలహాతో తాళీబ్దారు ప్రతి రైతు వల్ల పూర్తి భూమి పన్ను (శిస్తు) 


వసూలు చేస్తాడు. పూర్తి శిస్తు వసూలు కాలేదని శిరస్తాదారు కలెక్టరు కు నచ్చచెప్పి ఆసొమ్ము అపహరిస్తాడు. 


4. వసూలు చేసిన పూర్తి శిస్తుకు రసీదు నివ్వడంలో 'కొరత' అని రసీదు ఇస్తాడు పూర్తి మొత్తానికి రసీదు ఇమ్మని 
ఎవరైనా ధైర్యంచేసి అడుగుతే అసలే ఇవ్వలేదని మళ్లీ పూర్తి మొత్తం తెమ్మంటాడు. ఈ అన్యాయం శిరస్తాదారుకు 


చెప్పుకుంటే వినిపించుకోడు. 


5. తాలూకా అంతా బాగా పండినా కొన్ని గ్రామాలు పండలేదని తాశీల్దారు కలెక్టురుకు రిపోర్టుచేస్తాడు. అంతట తనిఖీ 
చేయమని కలెక్టరు హుజూరు వుద్యోగులను పంపుతాడు. వారూ, PIP, తాబేదార్లు బ్రాహ్మణులే గనుక అందరూ 
ఏకమై ప్రతి రైతుదగ్గర రెండు మూడు రూపాయల చొప్పున లంచం పుచ్చుకుంటారు. ఇవ్వని వారి భూమి పంట 


విషయమై తప్పుడు రిపోర్టు వ్రాస్తామని బెదిరస్తారు. 


6. కలెక్టరు సర్కీటుకు బయలు దేరితే తాశీల్దారు గారి నౌకరులుకు జవానులకు బోయీలకు wep సహ బియ్యము, 
నెయ్యి, కట్టెపులులు అక్రమంగా వసూలు చేస్తాడు . దీని నంతా శిరస్తాదారుకు ఆయన తాబేదారులకు సమర్పిస్తాడు. 
అందువల్లనే రివిన్యూ ఉద్యోగులు సర్కీటులో సవారీ బోయీలను ఇద్దిరు ముగ్గురు నౌకర్లను వుంచుకో గల్లుతున్నారు. 


తాలూకా భాగానికి అధికారి యైన సముద్దారు కూడా గ్రామాలలో సప్లయిలు వసూలు చేస్తూ వుంటాడు. 


7. కలెక్టరు తాలూకాలలో జమా బందీ చెయ్యడానికి బయలుదేరినప్పుడు శిరస్తాదారు సలహా తో داس‎ తన 
జవానులను అరటి కాయలను గుమ్మడి కాయలు వగైరాలను రైతుల తోటలలో నుంచి తెప్పిస్తాడు. వారింట్లో నుండే 
పాలు పెరుగు వెన్న తెప్పిస్తాడు. ఇలాగ బలవంతంగా తెప్పించినవాటిని శిరస్తాదారుకు తక్కిని రివిన్యూ వుద్యోగులకు 


సమర్పిస్తాడు 


8. శిరస్తాదారింట్లో గాని తాశీల్దారింట్లో గాని ఇతరవుద్యోగుల ఇండ్లలో గాని ఏదైనా కార్యాలు జరిగి తే సమద్దారు 
కరణమూ బయలుదేరి రైతుల దగ్గరనుచి రొక్కము బియ్యము నెయ్యి ఇతర తినుబండారాలు ప్రోగుచేసి ఆ అధికార్లకు 


పంపుతారు. 


9. ఈ బాధలు పడలేక రైతు లెవరైనా గ్రామాన్ని వదలి పెట్టి పోతే తాశీల్దారు వారి భూములను బంజర్లుగా లెక్కలలో 
వ్రాయించి శిస్తులు నూటికి 2.-3 రూపాయలు తగ్గించి ఇస్తారు ధనవంతులైన రైతులకు లోపాయికారిగా కౌలుకిచ్చి 
పంట తరుణంలో ఆ తగ్గింపు మిహాయిచ కుండా పూర్తి శిస్తు వసూలు చేస్తాడు. ఆ సొమ్ము లేక్కలలో జమ కట్టకుండా 


శిరస్తాదారు తాను తక్కిన రివిన్యూ వుద్యోగులూ పంచుంటారు. 


digavalli1943 @ gmail.com 


Page |113 


10. శిరస్తాదారు ఇతర రివిన్యూ వుద్యోగులు ఏకమై అనేక విధాలైన లంచాలిమ్మని రైతులును పీడిస్తారు. ఈ అక్రమ 
వసూళతో తృప్తి పొందక కొన్ని గ్రామాలు అతి వృష్టి వల్లను మరి కొన్ని గామాలలో అనావృష్టివల్ల పంటలు పాడైన వని 
జమాబందీనాటికి సగము శిస్తు అయినా వసూలు కాలేదని కలెక్టరుకు చెప్పుతాడు. ప్రతి గ్రామానికి నూరు లేక రెండు 
వందల రూపాయలు రిమిషనిచ్చేటట్లు శిరస్తాదారు కలెక్టరు కు చెప్పి అందులో TYÖ వంతు గాని అంతకు తక్కువ 


సొమ్ముగాని రైతులకిచ్చి మిగతా సొమ్ము తమ జేబులలో వేసుకుంటారు. 


11. శిరస్తాదారు TOS తాశీబ్దారు ప్రతి రెవిన్యూ బంట్రోతు జీతం లోనుంచి ప్రతిఏటా ఒక నెల జీతం తీసుకుంటాడు ఆ 
అన్యాయమును గూర్చి కలెక్టరుతొ చెప్పుకుంటే తక్కిన వుద్యోగులంతా ఏకమై కలెక్టరు కన్ను కప్పుతారు. బంట్రోతుకు 


న్యాయం దొరకదు. 


12. శిరస్తాదారు తక్కిన రివిన్యూ వుద్యోగులు ప్రతి జమీందారు దగ్గరనుంచీ అతని వకీలు ద్వారా సాలుకు ఒకటి రెండు 
వేల రూపాయలు వసూలు చేస్తారు. జమిందారు అలాగ సొమ్ము ఇయ్యకపోతే ఏదో చిక్కులు పెట్టి ఫకీరును చేస్తామని 
బెదిరిస్తారు. ప్రతి యేటా జమీందారును జూడడానికి కలెక్టరు వెళ్లినప్పుడ కూడా శిరస్తాదారు తక్కిన వుద్యోగులు అతడి 
దగ్గరనుంచి సొమ్ము పిండడమే కాక జిల్లాలో నుండగా తమకు తమ క్రింది వెట్టి చాకిరీ చేసే బోయలకూ బత్తా వసూలు 
చేస్తారు. 


13. ప్రతి ఏటా చెరువులు పంటకాల్వలు మురుగు కాల్వలు మరమ్మతు చేయ్యడానికి సర్కారు వారు రెవిన్యూ 
వుద్యోగులకు కొంత సొమ్ము పంపుతూ వుంటారు. ఈ పనులు తనిఖీ చేయడానికి హుజూరు నుంచి శిరస్తాదారు ఇతర 
రెవిన్యూ వుద్యోగరుల వస్తూ వుంటారు. వారా సొమ్ములో అంతాగాని కొంతగాని హరిస్తారు. మరమ్మమతులు చేసేపని 
వారికేమీ ఇవ్వరు. అదువల్ల ఆపనివాళ్లు సరిగా మరమ్మతుచేయ్యరు అందువల్ల పల్లం నీటి వనరులు పాడై OH 
లేక బీద రైతుల భూముల సరిగా పండవు. ఈ సన్నాసులు అప్పుడప్పుడు దిక్కులేని గ్రామస్తులచేత eee 


తహశిల్దారు వెట్టి చాకిరీ చేయించి కొన్ని మరమ్మతులు చేయిస్తాడు. 


14. తాలూకా రైతులు శిరస్తాదారు కిస్తామన్న లంచమొత్తం పూర్తిగా ఇవ్వక పోతే داس‎ తన జవానును గ్రామ 
నౌకరులను ప్రయోగించి వాళ్ల చేత DY చిరతలు సందున పెట్టి నొక్కించి వారివీపులమీద బండరాళ్లనుపెట్టించి వాళ్ల 
గడ్డాల మీసాలలో వెట్రుకలు పీకించి వాళ్ల చేతుల ను కాళ్లను బోడలలో పెట్టి వాళ్లను ఖైదులో నుంచి రెండు మూడ 
రోజుల అన్నంలేకుండా ఆపివేసి వుంచి అనేక విధాలైన దుర్భాషలాడి బాధిస్తాడు. ఒక్కక్క ప్పుడు తాశీల్దారే ఒక కర్ర తో 


నో చేప్పుతోనో రైతులను కొడతాడు. ఈ చిత్రహింసలు భరించలేక కొందరు నూతులలో పడి, విషంతిని చస్తారు. 


15. IPH గాని అతని వుత్తర్వుల ప్రకారం అతని జవానులు గాని పెట్టిన చిత్రహింసలు వల్ల ఎవరైనా చస్తే గ్రామ 
కరణము గ్రామమునసబు తాశీల్తారు కు జడిసి ఈ చావు సంగతి పైకి రిపోర్టు చెయ్యరు. చచ్చిన వాడి బంధువు 


లెవరైనా కలెక్టురు దగ్గర ఫిర్యాదు చేస్తే అక్కడ వుద్యోగులందరు బ్రాహ్మణులైనందువల్ల ఫిర్యాదుకు విరుద్దమైన సాక్ష్యం 


digavalli1943 @ gmail.com 


Page |114 


చూపిస్తారు. అసలు నేరము చాలా స్వల్పమైనదని గిట్టని వాళ్లు దానిని గోరంతలు కొండంతలు చేశారు అని కలెక్టరుకు 


చేవుతాడు 


16. ఈ జిల్లాలో ఇలాంటి అన్యాయాలు జరగ డానికి కారణము అన్ని రివిన్యూ అధికారాలు, మేజస్టేటు ఆధికారాలు 
బాహ్మణుచేతులలో వున్న దువల్లనే జరుగుతున్నవని వారు తక్కిన కులాల ను హీనంగా జూస్తున్నారని 
అనేకవిధానలైన క్రూర కృత్యాలు అక్రమాలు చేస్తన్నారని అందు వ్ల ఈ రాక్షసులను తొలగించి ఇతర కులాల 


వారికుద్యోగాలివ్వ వలసిన దని ఆకాశ రామన్న అర్జీలో వ్రాశారు 00 


O Condition and Requirement of Madras Presidency . John Brown Norton (1854) pp 146-151 
@ Letter of JohnBruce Norton to Robert Lowe Esq Joint Secretary to the Board of Court of 


Control is published as book in Madras 


పరిశిషము 
e 


మా నాన్నగారు రచించిన చారిత్రాత్మిక వ్యాసములు, రచనలు చిరస్మరణీయములు. వారి చేతి వ్రాత చిత్తులు, శుద్ద 
ప్రతులు అనేకం, కొన్ని వేలు అంటే అతిశయోక్తి కాదు, 1947సం. దాకా విద్యుద్దీపాలు లేని మాయింట్లో రాత్రిపూట 
కిరోసినాయిల్‌ లాంతరు వారిటేబులు మీద వుండేది , న్యాయవాద వృత్తి తో పాటు చరిత్ర పరిశోదనా రచనలు కూడా ఆ 
గుడ్డి దీపంక్రిందనే చేశేవారు. వృత్తినుండి విరమించిన తరువాత కూడా జీవితాంతం గంటల తరబడి వ్రాతకోతలతో 
గడిపేవారు. 90 వ పడిలో పడేదాకా కాటరాక్టు చేయించుకోనందున కనబడకపోయినా నిర్వవ్యవదిగా వ్రాస్తు వుండి 
జీవితం చివరవరకూ సాహిత్య, చరిత్రపరిశోధనకోసం అంకితము చేసినట్టి వారి చేతి వ్రాత వారి స్మృతిచిహ్నము. 


నిరంతరము ధారా ప్రవాహముగా పారిన వారి వ్రాత చూపుటకు ఒకటి రెండు పుటలు ఈ క్రింద జతచేయటమైనది 


digavalli1943 @ gmail.com 


Page |115 


EBS‏ بو 


33 EN TE చా © = 
. suny o Sw 





digavallil 943 @ gmail.com 


Page |116 








digavallil 943 @ gmail.com 


Page | 7 


పారిభాషిక పదాలు- అర్దాలు (GLOSSARY OF TERMS ) 


అంగరఖా ; పొడుగుచేతుల చొ కా 
అబ్కారి; కల్లు,సారాయిల మీద వేసే పన్ను 
అమల్లారు; తాశీల్లారు 

(a) (a) 


ఇజారాలు; agreements ఒప్పందం, కౌలు, గుత్త. వేలంలో కొన్న భూములు మొ॥ ఒక హక్కుకోసం 
పాడేపాట. 


ఇనాము; g॥ft,బహుమానము 

ఉమ్మేదువార్‌; volunteer, waiting for job 

కక్కూసు; (ఫ్రెంచి భాష) పాయిఖానా (latrine) 

SO) గ్రామమములు; big ౪1112865,పెద్ద ఊరు, చిన్న పట్టణము 

కుసిని కొట్టు; (ప్రెంచి భాష)వంట KAkitehen 

ఖరారు నామా; confirmation documentos ప్రత్రము 

టైనాతీ; (ఉర్దూ భాష) control. నియంత్రణ 

దఖలు పరచుట, దఖలైన, ధఖలు పడిన; ప్రవేశము, సంక్రమింపు, సంక్రమించిన 
Sard ఖానా; Stationery room, record room 

దస్తు ఫాజులు; malvarisationc; మోసపు కృత్యములు, అక్రమ వ్యవహారములు 


దస్తు; పోగుచేసిన సొమ్ము amount of tax collection 


digavalli1943 @ gmail.com 


Page |118 
దస్తునలీగా 
దస్త్రాలు; records 
దుంబాల; tail end 


దుంబాలా మాన్యము; tail end field పన్నులేకుండా ఈనాముగా ఇచ్చిన భూమి. చాలమందికి కలిపి 


పూర్తిపన్ను లేకుండా ఇచ్చిన ఇనాం 
నజరుడలాయరు; watch and ward 
సన్నదు; Orders, Warrants, title deed లిఖితఆజ్ఞ; పట్టా; An order (conferring land or office) 


నివాడ సన్నదు; పంట దిగుబడి అంచనా లిఖిత ఆజ్ఞ(?) 


నీరాసలీ; నేరుగా 

నిరాసలీ అర్జీలు. నేరుగా ఇచ్చుకున్న అర్జీలు 

పుట్టెడు భూమి; 

పుల్లరి పన్నులు; పశువులను మేపుకున్నందుకు చెల్లించవలసిన పన్ను 
D O; తాశిల్దారు క్రింది ఉద్యోగి 


aig; overseer 


బేవారసీ ఆస్తి; property without successor వారసులు లేని ఆస్తి 


మక్త కట్టుబడి; పంట పండినా, పండకపోయినా నిర్ణయించుకొన్న పంటలో పాలు తప్పనిసరిగా ఇచ్చేట్టు 


ఒప్పందం కుదుర్చుకొని చేసే కౌలు లేక మక్తా 


digavalli1943 @ gmail.com 


Page | 119 
మక్త; గుత్తకు తీసుకున్న, కౌలు, . 
మదద్దారు; helper, assisstant 
మహతాదు; గ్రామాధికారి, మునసబు క్రింది ఉద్యోగి 
మహళ్లు; mansions పెద్ద భవంతులు 
మాన్యము; gifted land without paying tax . పన్ను కట్టఖ్కలేని ఇనాము భూమి 
ముజారాలు; allowance, remission, deduction, compensation 
మొతర్చా పన్ను; professional tax 
లాఖిరాజు ఇనాము; సేనలకు సంభందించిన ఇనాము భూములు 


వాజమల్‌ మిరాసి; inherited right to collect revenue from assigned villages. పన్నులు వసూలు 


చేసుకొను వారసత్వపు హక్కుతో ఇవ్వబడిన గ్రామములు, భూములు. 

షరీకై, షరీకుతో; collaborate, connive, joined hands in plotting. అక్రమ కార్యములకు చేతులు కలుపుట 
సబురు; trips on small ship/పడవ మీద ప్రయాణము 

సాయరు; export tax, transit duty ఎగుమతి వ్యాపారములపై పన్ను 


సాట్జరైటరీ. 19వ శతాబ్దపు రివిన్యూ శాఖలోని ఒక విబాగము సాల్టు విభాగములో గుమాస్తా 


digavalli1943 @ gmail.com 


Page | 120 


digavalli1943 @ gmail.com 


